నిర్విఘ్న యోగసిద్ది 


ల్‌ో 


ఉచిత గురుకుల విద్య ఫౌండేషన్‌ 
www .freegurukul.org 


ఇత్స్మాహో 


గురు నారద మహర్షి గురు వాల్మీకి మహర్షి 
గురు శుక మహర్షి గురు శ్రీకృష్ణ 


గురు దక్షిణామూర్తి 


గురు రామానుజాచార్యులు 


గురు ఆదిశంకరాచార్య 


యోగి వేమన 


గురు రాఘవేంద్ర స్వామి 


మపాశయ గురు రామకృష్ణ పరమహంస అమ్మ శారదా దేవి గురు వివేకానంద 


గురు విద్యాప్రకాశానందగిరి 


గురు భక్తివేదాంత ప్రభుపాద గురు మళయాళ స్వామి 


గురు లాహిరి 


గురు యోగానంద 


గురు చంద్రశేఖర పరమాచార్య 
గురు రమణ మహర్షి 


J ల నం. 


ళీ (జ్ర 


ICr 
A> 


Free Gurukul 


“ఉచిత గురుకుల విద్య ఫౌండేషన్‌” ద్వారా విలువలు, నైపుణ్యాలతో కూడిన విద్య ఉచితంగా + సులభంగా + ఆకర్షణీయంగా i 
నాణ్యతతో కూడి అందించే సేవా కార్యక్రమంలో బాగంగా ఈ పుస్తకాన్ని భారత ప్రభుత్వపు వెబ్‌ సైట్‌( డిజిటల్‌ లైబ్రరీ అఫ్‌ 
ఇండియా) నుంచి సేకరించి అందిస్తున్నాము. ఇందుకు మేము వారికి కృతజ్ఞత తెలియచేసుకుంటున్నాము. 


సాయి రామ్‌ వారి సేవల విస్తరణలో బాగంగా ఈ ఫౌండేషన్‌ స్థాపించబడినది. ఈ స్వచ్చంద సంస్థ ద్వారానే అన్ని సేవలు 
అందించబడును. ఇటువంటి పుస్తకాలు మీరు వ్రాసినట్లయితే (లేక) సేకరిస్తే మాకు తెలియచేయండి. మేము ప్రతి విద్యార్థికి 
ఉచితంగా అందేలా చేస్తాము, తద్వారా ఉన్నత విలువలు, నైపుణ్యాలు కలిగిన విద్యార్థులను మన దేశానికి అందించవచ్చు. మాతో 
కలిసి నవ భారత నిర్మాణ కార్యక్రమంలో పనిచేయుటకు, భాగస్వామ్యం అగుటకు ఆసక్తి ఉంటే సంప్రదించగలరు. 


ఈ గ్రంధాలను ఉచితంగా ఆన్‌ లైన్‌ లో చదువుటకు, దిగుమతి(డౌన్లోడ్‌) చేసుకొనుటకు గల మార్గాలు: 
1) భారత ప్రభుత్వపు వెబ్‌ సైట్‌: Nttp://www.new.dli.ernet.in 
2) ఉచిత గురుకుల విద్య ఫౌండేషన్‌ వెబ్‌ సైట్‌ : wVYw.freegurukul.org 
3) సాయి రామ్‌ వెబ్‌ సైట్‌ : Nttps://sites.google.com/site/sairealattitudemanagement 
4) మొబైల్‌ ఆప్‌: ౧౫౪౪ GUrUkUl 


గమనిక: భక్తిజ్ఞాన,ధర్మ ప్రచారార్థం ఉచితంగా ఆB00k రూపంలో భారత ప్రభుత్వపు డిజిటల్‌ లైబ్రరీ సహాయంతో ఇవ్వడం 
జరిగింది. ఇది లాభార్జన దృష్టిలేని ఉచిత సేవ. ఈ సేవలో అంతర్జాలంలోని(ఇంటర్నెట్‌) లైసెన్సు / కాపీరైటు అభ్యంతరాలు లేనివి 
అనుకొన్న పుస్తకాలను గ్రహించటం జరిగినది. అనుకోకుండా ఏవైనా అభ్యంతరకరమైనవి ఉన్నచో మాకు తెలుప మనవి, వాటిని 
తొలగించగలము అని మనవి చేసుకొంటున్నాము. 


Website: www.freegurukul.org Mobile App: Free Gurukul email: support@freegurukul.org 


Facebook: www.facebook.com/freegurukul Help Line / WhatsApp: 904 202 0123 


“మన లక్ష్యం: విలువలు, నైపుణ్యాలతో కూడిన విద్య అనేది ఉచితంగా + సులభంగా + ఆకర్షణీయంగా + నాణ్యతతో కూడి అందరికి అందించబడాలి “ 


ఉచిత గురుకుల విద్య ఫౌండేషన్‌ - ౧/9౪ GUrUkUl Education Foundation 


సర్వం పరమాత్మ పాద సమర్పణమస్తు 


భారత ప్రభుత్వపు వెబ్‌ సైట్‌ - డిజిటల్‌ లైబ్రరీ అఫ్‌ ఇండియా 


http://www.new.dli.ernet.in 


౨) Digital Library of India: In 


Digital Library of India 
Hosted by: Indian Institute of Science. Bangalore m co-operation with 
CMU, IIT-H, NSF, ERNET and MCIT for the Govt. of India and 21 major participating centres 


Vision Mission Goals Benefits Content Selection Current Status People Funding Copyright Policy EAQ REP 


tf morn 


Author 
Year| ito 
Subject Any Subject 7 


కహా 


Scanning Afiy Centre For the first time in history, the Digital Library of India is digitizing all the significant works of Mankind. 
es Ment 
Clear | Click Here to know More about DLI 
Books Journals Newspapers Manuscripts 
* Rashtrapati Bhavan ౨ INSA * Times ofIndia * Tamil Heritage 
క * CMU-Books * Indian Express Foundation 
Presentations and Report Dea * The Hindu * AnnaUniversity NeW! 
Statistics Report ఆ మ | * Deccan Herald 
Status Report * TTD.Tirupathi * Eenadu 
Feedback | Suggestions | * Kerala Sahitya ౨ Vaartha 
Problems | Missing links or Akademi 


Books 


Title పడ with. 
౩ 98 ౪ ఈ ౫: 17 


బందివదాంణంలామలంమణలణమణణలదమదణాదాది 


Year 
1850-1900 1901-1910 | 1911-1920 | 1921-1930 1931-1940 1941-1950 |  1951- | 


Click here for PDF collection 
DLLMIRROR at IUCAA Data Center PUNE 


Astrophysics| Biology | ey |_కకేంలాటంణ |. 28. |గంకుంగావటల స్తన 


Language 
[Sanskrit [ English | Bengal [ Hind | Kannada [ Marathi [ Tami | Telugu | Urdu | 


"కమ ఏంతటినీ ఆవరించాలి! ఇలా ల్‌ ీకవ్యాప్తమైన 


rr 


క సల దాక పోలదని ఇ... 


చెవులకు వినిపించకుండా కురుస్తూ, రోజూ పువ్వుల రాసుల్ని వికసింపజేసే 
మంచులాగా నిశ్శబ్దంగా జరగవలసి ఉంది. భారతదేశం నిరాడంబరంగా, 
లోకానికి మళ్ళీ మళ్ళీ చేస్తూ వచ్చిన దానమిదే! 

మిత్రులారా! నేను అవలంబించే విధానాన్ని తెలియజేస్తాను వినండి. 
భారతదేశంలోనూ, ఇతర దేశాల్లోనూ మన పారమార్థిక ధర్మాలను 
బోధించడానికి తగినవారుగా మన యువకుల్ని తయారు చేయడానికై 
భారతదేశంలో కొన్ని సంస్థలను నెలకొల్పాలి! ఇప్పుడు మనకు కావలసింది 
బలిష్టులు, జవసంపన్నులు, బుజువర్తనులు, ఆత్మ విశ్వాసపరులు అయిన 
యువకులు. అలాంటి వారు నూరుమంది దొరికినా, ప్రపంచం పూర్తిగా 
పరివర్తన చెందగలుగుతుంది!! 

ఇచ్చాశక్తి తక్కిన శక్తులన్నిటి కన్నా బలవత్తరమైంది. అది సాక్షాత్తూ 
భగవంతుని దగ్గరి నుండి వచ్చేదే కాబట్టి దాని ముందు తక్క్మినదంతా 
లొంగిపోవలసిందే. నిర్మలం, బలిష్టం అయిన “ఇచ్చ (సంకల్పం) 
సర్వశక్తిమంతమైంది. దానిలో మీకు విశ్వాసం లేదా? ఉంటే మీ మతంలోని 
మహోన్నత ధర్మాలను ప్రపంచానికి బోధించడానికై కంకణం కట్టుకోండి. 
ప్రపంచం ఆ ధర్మాల కోసమై ఎదురుచూస్తోంది. అనేక శతాబ్దాలుగా ప్రజలకు 
క్షుద్రసిద్దాంతాలు నేర్చడం జరిగింది. వారు వ్యర్థులని ప్రపంచమంతటా బోధలు 
జరిగాయి. ఎన్నో శతాబ్దాల నుండి వారు ఈ బోధనల వల్ల భయట్రాంతులై, 
పశుప్రాయులైపోతున్నారు. తాము ఆత్మస్వరూపులమనే మాటను వినడానికైనా 
వారెన్నడూ నోచుకోలేదు. “నీచాతినీచుడిలో కూడా ఆత్మ ఉంది. అది అమృతం, 
పరమ. పవిత్రం, సర్వశక్తిమంతం, సర్వవ్యాపకమైనది” అని వారికి ఆత్మను 
గురించి చెప్పండి. వారికి ఆత్మవిశ్వాసాన్ని ప్రసాదించండి. శ 


మూలం: శ్రీ రామకృష్ణ ప్రభ - ఫిబ్రవరి 2014 


ఓమ్‌ తత్‌ సత్‌ 


శ్రీ నిర్వ్మమ్నయోగసిద్ది 


3 స రచన . 
1. (శ్రీ! సద్గురు మలయాళ స్వాములవారు 
ఖై 


వ! 


se 


HANA 
i ENE 


1% 


న. 
AERTS 
EEN 


జ 


(ప్రకాశకులు : 


శ్రీవ్యాసాశమము 
వ్యాసా శ్రమము( పోస్టు), ఏర్పేడు (వయా), 
చిత్తూరు జిల్లా, ఫోన్‌ - 08578- 287528 
2003 


కుత్మురయు సుం 


పీర్రిక్ష 

మొదటి భాగము - యోగసిద్ది 

రెండవ భాగము- యోగవిఘ్నములు 

మూడవ భాగము - యోగవిఘ్ననివారణోపాయములు 


నాల్గవ భాగము - నిరతిశయానందబ్రహ్మప్రాప్తి 


23 
61 


జం బుత్తం ఆం౭ణ౦0 దయ 


ప్రతివారు ఎట్టికార్యమును ప్రారంభించు 
నప్పుడుగాని, మాట్లాడం నప్పుడుగాని మె 
జెప్పిన నాల్గు వాక్యములను మూడుసార్లు 
ఉచ్చరించి అర్థమును భావనజేసి ప్రారంభించిన 
ఆకార్యమును నిర్విఘ్నముగాను, నిర్గోషము 
గాను జరుగును. ఓంకారము నుచ్చరించు 
నప్పుడు వారి వారి .ముతానుసారముగా ఇష్ట 


దెవమును భావన జేసికొనవలయును. 


ఓమ్‌ 


పేరిక 


నిర్విఘ్న యోగసిద్ది కలుగుటకై ముముక్షువులకు, భక్తులకు కావలసిన 
విషయము లన్నియు విస్తారమును సంక్షిప్తమును గాక (గ్రహించవలసిన 
సారమంతయు దీనియందు నిరూపించడమైనది. ప్రస్తుత మెచ్చట చూవినను, 
పురాతన బుషుల చరిత్రముల నవలోకించినను ముఖ్యముగ ఒక్క సంగతి 
కనబడుచున్నది. అదేవున ప్రీపురుషు లొకేస్టలమునం దుండుటయే 
యగును. ఇది యభయులకును శ్రేయస్కరము కాదు. దీనియందు 
స్రీయొక్క దోషమేమియు ప్రత్యేకముగా చెప్పదగినది లేదు. సృష్టయొక్క శక్తి 
ఆలాగున నుంటున్నది. సృష్టికర్త తన శక్తినంతయు దీనియందే స్టిరపరచి 
యున్నాడు. అది లేనిచో సృష్టియే నశించును. ఏ తపళ్శక్తిచే బ్రహ్మసృష్టి 
చేసెనో, అట్టి తపఃప్రభావము గలవాడు మాత్రమే సృష్టిని జయించగల్లును, 
అయితే బ్రహ్మయొక్క తపఃప్రభావము అమోఘమైనది, అపారమైనది. లేనిచో 
బ్రహ్మాండములను, చరాచరప్రాణికోట్లను సృజింప జాలడు. మానవునకు 
తన యాత్మ జయమునకు అంత మహాతపస్సు అక్కర లేదు. తనయందుగల 
విషయ దోషమును రహిత మొనర్చిన చాలును. 


వృథివ్యాం యాన్తి భూతాని జిహ్యోపస్థనిమిత్తకమ్‌ | 

జిహ్యోవస్థవరిత్యాగే కో న ముచ్యేత బన్టనాత్‌ ॥ 

భూలోకములోగల సమస్త ప్రాణికోటులును జిహ్వేంద్రియ, 
గుహ్యేంద్రియములకొరకే సకల కార్యములను చేయుచున్నవి. ఈ 
రెండింద్రియములను ని[గ్రహించినవాడు ఎవడు ముక్తుడు కాకున్నాడు? అని 
పరాశర మునివరుడు వచించెను. ఈ రెండింద్రియము లెంతవటకు 
తెరువబడి యుండునో అంతవరకు మోక్షద్వారము వమబూూయుబడి 
యుండును. ఈ యింద్రియద్వయ మెప్పుడు మూయబడునో మోక్షద్వార 


F2 


మప్పుడు తెరువబడును. అయితే ఈ యింద్రియ ద్వంద్వమును బంధించిన 
ఎట్టు జీవించ గలుగుదుమని సందేహపడ నక్కరలేదు. ఈ యింద్రియములు 
రెండింటిలో రెండేసి వృత్తులు గలవు. తక్కిన నేత్రాదింద్రియము లన్నిటిలోను 
ఒక్కొక వృత్తిమాత్రమే గలదు. ఈ యింద్రియములలోగల ఒక్కొక వృత్తిని 
తొలగించిన సమరసజ్ఞానము గలుగును. జొహ్వేంద్రియమునకు రసమును 
గ్రహించుట, వాక్యము నుచ్చరించుట యని యుభయవృత్తులు గలవు. 
గుహ్యేంద్రియమునకు దేహసంరక్షణకొఅకు నీరును వదలుట, వుజీ 
యొక్కటి సృష్టి చేయుట యనునవి గలవు. ఇచట సృష్టి హేతుకార్య 
ముపేక్షించిన వానికి పునర్జన్మ ముండదు. పురుషునైననేమి, స్త్రీ, కైననేమి ఈ 
సృష్టివృత్తు లెంతకాలమువఅకుండునో, అంతవరకు పునర్ణన్మము తప్పక 
గలుగును. జన్మరాహిత్యము పొందదలంచువాడు ఈ యింద్రియములను 
నిరోధించుకొనవలయును. ఆలాగుననే రసమును గోరి భోగపరత్వమును 
పొందనీయక యోగపరత్వమునకు దగిన యాహారము భుజించిన 
ఈజొహ్వేంద్రియమును నిరోధించినవాడగును. అట్టివా డమృతత్వమును 
పొందగలుగును. కావుననే శాన్హ్ర మీలాగున వచించుచున్నది? 


వేధా ద్వేధా భ్రమం చక్రే కాంతాసు కనకేషు చ | 
తాసు తేష్వప్యసకో హీ నరో నారాయణో భవేత్‌ *॥ 


(బ్రహ్మదేవుడు రెండు విధములగు భ్రమలతో గూడ మానవులను 
సృష్టంచెను. ఆ భ్రమ లెవ్వియన కాంతలయందును కనకవుందును 
కలుగునవి యని గ్రహించేది. ఈ యిరుతెగల |బభ్రమలనుండి విముక్తి నొందిన 
నరుడు నారాయణుడగును. లేక అట్టి మనుష్యుడు ఈశ్వరుడగును. ఈ 
జీవుడే శివత్వము నొందగలుగును. శివజీవైక్యము, నరనారాయణైక్యము, 
ఆత్మ పరమాత్మైక్యము పొందగలవా డిట్టీస్థితి గలిగియుండవలయును. అట్టి 
జీవిమాత్రమే సంసార కాలచక్రమునుండి, సంసార ్రమనుండి విముక్తి 
పొందగలుగును. కావుననే “భ్రమంచక్రే' అని ప్రయోగింపబడినది. 
“ఖండితం హి జగత్సర్వం సదేవాసురమానుషమ్‌”- సర్వప్రాణికోటులును, 


దేవతలును, అసురులు, రాక్షసులు వీరెల్లరు దీనివలననే బద్దులైరి అని 
దత్తాత్రేయులు వచించిరి. దీనిని జయించిన వాడు మాత్రమే భ్రమరహితు 
డగును. కావుననే భారతమున నిట్లు వచించడమైనది. ఈ॥క్రింద కనబడు 
శ్లోకము భారతమునందేగాక మనుస్మృతి మొదలగు అనేక (గ్రంధములలో 
కనబడుచున్నది. మనుమహర్షి కృతయుగమునందుండిన వారగుటచే ఆ 
మనుస్మృతి శ్లోకమును ఈవల నుండువా రంగీకరించియున్నారు. ఆ 
శ్లోకమున కట్టి ప్రభావము గలిగి యుండుటచేతనే స్మృతులలోను, 
సంహితలలోను, పురాణములలోను కనబడుచున్నది. ఆ శ్లోకమిది : 


మాత్రా స్వస్రా దహీత్రా వా న వివిక్తాసనో భవేత్‌ 1 
బలవానిం|ద్రియ॥గ్రామో విద్వాంసమపి కర్షతి ॥ 


విరక్తుడై బ్రహ్మనిష్ట చేయువాడు తల్లితో గాని, కుమార్తెతో గాని, తోడ 
బుట్టువుతోగాని యొకే స్టలమున ఉండరాదు. ఏలయన ఇంద్రియ 
సమూహము మిక్కిలి బలము గలిగినది. బ్రహ్మవేత్తయొక్క మనస్సునైనను 
కరుగజేయగలుగును. స్రీలనుండి పురుషులకు చెప్పేలాగున, పురుషుల 
నుండి (స్త్రీలును సంరక్ష చేసికొనవలయును. మటీయు బ్రహ్మనిష్టనుండి 
పతితుడగుటకు కారణమొండు గలదు. అది ఈ [క్రింద నిరూపింపబడు 
చున్నది. 

విహితస్యాననుష్టానాత్‌ నిషిద్ధస్య చ సేవనాత్‌ | 

అనిగ్రహాచ్చేన్రియాణాం నరః పతనమృచ్చతి ॥ 

విధిప్రకారము తనయొక్క అనుష్టానమును చేయకపోవుటచేతను, 
నిషిద్ధ కార్యములలో ప్రవేశించుటచేతను, ఇంద్రియముల నిరోధము 
కలుగకపోవుటచేతను మానవుడు పతితుడగుచున్నాడు. ఓహో! దీనికన్న 
పరమోపదేశము మటీయొకటి కావలయునా? 


ఇక నీ పీఠికను వ్రాసి పెంచదలంచలేదు. ఒక బుషిదగ్గర చిరకాలము 
సేవ చేయుచుండిన శిష్యుడు తీర్ధయాత్ర చేయవలయునను తలంపుతో 


ళా 


గురుదేవుని ప్రార్టించగా ఆ మహాత్ముడు కరుణ గలిగి ఆశీర్వదించి ఈక్రింద 
చెప్పెడి శ్లోకము నుపదేశించి దీని నెప్పుడెప్పుడు స్మరింతువో అప్పుడు 
నాదగ్గజ నుండినవాడ వగుదువు అని చెప్పి పంపెను. 

బ్రహ్మచర్యమహింసాం చ సత్యం చైవాపరిగ్రహమ్‌ । 

యత్నేన హే రక్షత హే రక్షత హే రక్షతేతి ॥ 


ఓ కుమారుడా! ఆత్మపుత్రుడా! ప్రయత్న పూర్వకముగ బ్రహ్మ 
చర్యమును అహింసను, సత్యమును, అపరిగ్రహమును ఎల్లప్పుడు 
రక్షింపుమా! రక్షింపుమా! రక్షింపుమా! యని ముమ్మారులు పలికెను. నిర్మల 
హృదయమున్ను, గురుదైవములయందు విశ్వాసమున్ను కలిగినవానికి 
దీనికన్న ఎక్కువ చెప్పవలసిన పని లేదు. “గురుదైవత భక్తానాం న భయం 
విద్యతే క్వచిత్‌'- గురుదేవుని యందును, ఇష్టదైవము నందును విశ్వాసము 
గలవారి కచ్చటను విఘ్నమును, భయమును గలుగవు. పురుషులకు 
బ్రహ్మనిష్టయందెంత యధికారము గలదో, (స్త్రీలకును అట్టి యధికార 
మనాదికాలమునుండి యేర్చడియున్నది. విశాలమైన ప్రదేశమున స్త్రీ 
పురుషులకు ప్రత్యేక స్థలము లేర్పడియుండిన ఒకే స్టలములో నుండుట అంత 
విరోధము లేదుగాని, అట్టుగానిచో నుభయులును వేరు వేరు 
ప్రదేశములయం దుండుటయే శ్రేయస్కరము. 


లోకాస్ఫమస్సాస్సు ఖినో భవన్తు. 
ఓం తత్‌ సత్‌ ఓమ్‌. 


చరాచర సుఖాభిలాషి 


శ్రీమలయాళస్వామి. 


మో 


5 
నిర్విఘ్న యోగసిద్ది 


యోగసిది 
ఇ 
ఓం సహ నావవతు ! సహ నౌ భునక్తు ! సహ వీర్యం కరవావహై | 
తేజస్వి నావధీతమస్తు । మా విద్విషావహై ॥ 
ఓం శాన్తి శ్మాన్తి శ్మాన్తిః 


సహ - నౌ - అవతు - సహ- నౌ - భునక్తు - సహ - వీర్యం- కరవా 
వహై - తేజస్వీ - నౌ - అధీతం - అస్తు - మా -విద్వొషావహ్ఞై॥ 

(బ్రహ్మ= పరబ్రహ్మము), నౌ సహ=గురుశిష్యులగు మా యిరువు 
రను, అవతు = రక్షించునుగాక! నౌ సహ = మా యిరువురను. భునక్తు= 
(ఆత్మజ్ఞానమును) అనుభవింపజేయుగాక! సహ = మేమిరువురముగూడ, 
వీర్యం = సామర్ధ్యమును, కరవావహై = సంపాదింతుముగాక! నౌ= మా 
యిద్దరియొక్క, అధీతం = అధ్యయనము, తేజస్వి= తేజోవంతమైనది, 
అస్తు= అగుగాక, మా విద్విషావహై= పరస్పరము ద్వేషింపకుందుముగాక! 


పరబ్రహ్మము( పరమేశ్వరుడు) శిష్యాచార్యులమగు మమ్ము రక్షించు 
గాక! మమ్ములను పాలించు గాక! మేమిద్దరమును విద్యాసామర్థ్యమును గలిగి 
యుందుము గాక! మా యిద్దరియొక్క యధ్యయనము తేజోవంత మగును 
గాక! మేమిద్దరము వైమనస్యము లేక యుందుముగాక! 


ఆధ్యాత్మిక - అధిభౌతిక - ఆధిదైవికము అను దోషత్రయము 
శమించుట కొరకును, కాయిక వాచిక మానసీకములను దోషత్రయము 
శాంతించుటకొఅకును, ఉచ్చారణ క్రియా ద్రవ్యములలో లోపమేదైన 
ఉండినచో క్షయించుటకొఅకున్ను ముమ్మారు శాంతివుంత్రమును 


2 నిర్విఘ్న యోగసిద్ది 


పఠించడమైనది. ఇది కృష్ణయజుర్వేద తైత్తిరీయోపనిషత్తుయొక్క 
శాంతిపాఠమై యున్నది. దీనిని పవిత్రభావముతో పఠించువారికి పైజెప్పీన 
దోషత్రయము నశించుటయేగాక, _ గురుశిష్యులకు ఎప్పటికిని 
మనోవైరుద్ద్యము గలుగక పోవునదేగాక, సదా పరస్పర(ప్రేమయు, 
ఆంతరంగిక విశ్వాసమున్ను గలిగి యుందురు. 


యోగసిద్దేశ్చా నరాయా బలాదాయా న్లి భూరిశః | 
తేషాం నివ ర్తనోపాయః గురుదైవతధర్మతః ॥ 


యోగసిద్దికి అనేకముగా విఘ్నములు ్రకృతిబలమువలన వచ్చు 
చున్నవి. వాటిని నివర్తిం+చు ఉపాయము గురువు, దైవము, ధర్మము అను 
వానివలన సిద్దించుచున్నది. శ్రీగురుదేవునియొక్కయు, ఈశ్వరుని 
యొక్కయు, ధర్మదేవతయొక్కయు కడుంగడు అనుగ్రహముచే 
బహుళముగా సంభవించుచున్న యంతరాయము లన్నియు ట్‌ లగుచున్నవని 
భావము. 


ఈళ్వరకరుణగాని, గురుదేవుని యనుగ్రహముగాని, ధర్మదేవత 
యాశీర్వాదముగాని లేనివో సాధకునికి గల విఘ్నములు దొలగవు. ప్రతి 
దానికిన్ని ఒక్కొక్క ధర్మదేవత గలదని యార్షసిద్దాంతము. ఆస్తికు 
లయినవారు ఈశ్వరునిపై నమ్మకము గలిగియుందురు. ఆస్తిక్యబుద్ది లేనివారు 
కూడ ధర్మబుద్ది గలిగి ప్రవర్తించుదురు. వాస్తవముగ విచారించిన రెండును 
ఒకటియే. ధర్మబుద్ది గలిగి ప్రవర్తించువారిని ధర్మదేవత ఎల్లప్పుడును రక్షించు 
చుండును. వారికి ఎలాటి అపాయమున్ను గలుగనీయక తన నీడవలె వెంబ 
డించి రక్షించుచుండును. రాజును అంగరక్షకులు ఏలాగున ఏలాటి అపాయ 
మున్ను గలుగనీయక చూచుచుందురో, ఈ ధర్మదేవతయు నాలాగున విఘ్న 
ములు గలుగనీయక సంరక్షించుచుండును. కావుననే “ ధర్మో రక్షతి రక్షితఖ? 
ధర్మమును రక్షించువారిని ధర్మము రక్షించునని చెప్పుట. ధర్మమున 
కధిదేవత యేలాగున నుంటున్నదో, ఆలాగున నధర్మమునకున్ను అధిదేవత 
గలదు. అది సమయము దొరకుటకు కనిపెట్టి సమయము దొరకగానే 


మొదచి భాగము 3 


విఘ్నములను గలుగజేసి పతితునిగా జేయును. పాతకకృత్యము లొనర్భెడి 
గొప్పదొంగను పోలీసువారు కనిపెట్టియుండి సమయము దొరకినప్పుడు 
ఎట్టు బంధింతురో అధర్మపరుని గతియు నాలాగున నుండును. కావుననే 
గురువుయొక్క కృపయు, లేక యీశ్వరకరుణయు, లేక ధర్మదేవత యను 
(గ్రహము గలిగేలాగున (ప్రతివారును చూచుచుండవలయును. అందువలననే 
కొన్ని కార్యములు తీర్మానము చేయదలంచినపుడు కుదరకపోయిన ఇచ్చట 
కొన్ని దుష్టశక్తులు గలవని చెప్పుదురు. 

తపోభిః క్షీణపాపానాం శాంతానాం రీతరాగిణామ్‌ । 

ముముకూణామపేక్షోల య మాత్మబోధో విధీయతే ॥ 


( ఆత్మబో ధము 


శాస్రోక్రములయిన జప, ధ్యాన, తపము లీశ్వరార్చణ బుద్దితో చేయు 
నపుడు సమస్తపాపములు నశించి, ప్రకృతివికృతులు క్షయించి, నిర్మల హృద 
యులై పరమశాంతు లగుదురు. తదుపరి రాగద్వేషములు నశించి, విషయ 
విరక్తి గలిగి వైరాగ్యమును పొందుదురు. పీమ్మట మోక్షమందు తీవ్రతర 
విచారణ గలుగును. అట్టున్నవారు నిరతిశయానంద మోక్షము నొందుదురు. 
ఈలాగున ఆత్మశుద్ది గలుగకపోవుటయే అనేక విఘ్నములు గలుగుటకు 
కారణమగుచున్నది. 


పరిపక్వం మనో యేషాం కేవలోలి యం చ సిద్దిదః | 
గురుదైవతభక్తానాం సర్వేషాం సులభో జవాత్‌ ॥ 


పై నుదాహరించిన ప్రకార మాచరించువారి హృదయము దూదివలె 
పవిత్రమై యుండును. అగ్ని ప్రవేశించినపుడు దూది యేలాగున భస్మమగు 
చున్నదో ఆలాగుననే గురూపదేశ సమయములందు హృదయగగంథులు 
నశించి, స్వరూపజ్ఞానసిద్ది యుదయించును. ఆలాగుననే గురువునందును. 
దైవమునందును భక్తి గల సకల మనుజులకును ప్రయాసము లేకయే 
త్వరలోనే యాత్మసిద్ది గలుగునని యపరోక్షానుభూతి. 


4 నిర్విఘ్న యోగసిద్ది 


యదా సర్వే ప్రముచ్య న్తే కామా యేలి స్య హృది శ్రితాః । 

అథమర్యోల౭_మృతో భవత్యత్ర బ్రహ్మ సమశ్నుతే ॥ (కఠోపనిషత్తు 

ఒకని హృదయమందున్న సమస్త సంకల్పములు, సంస్కారములు 
నశించునప్పుడు శరీరముతో గూడియుండినను ఈ లోకములోనే అతడు 
ముక్తుడును, పరబ్రహ్మానందము ననుభవించినవాడును అగుచున్నాడు. 


కొందజాత్మతత్త్వము నెజుంగుదు మటంచు 

గర్వులై నిక్కి చి త్తనిగ్రహము లేక 

ఉపరతిసుఖంబు గానక విపులవిషయరాగ 

లోలత జెడుదు రూరక మహాత్మ! (సీతారామాంజనేయము.) 


వేదాంతమునకు అనగా బ్రహ్మవిద్యకు గలిగిన పతనమునకు ఇదియే 
కారణము. ముముక్షు అవస్టలో, సాధనావస్టలో, అభ్యాసావస్టలో, జిజ్ఞాసా 
వస్థలో నుండువారు తమ్ము ముక్తాత్ముల మయితిమని తలంచి విధినిషేధ 
ముల నతిక్రమించి ప్రవర్తించిర. ఆ ప్రవర్గనమే అపాయములో బడిపోవుటకు 
కారణమైనది. పైజెప్పిన నలువురకును వాసన నశించదు. ఆ పేర్లలోనే దీని 
యొక్క రహస్యము గలదు. మోక్షము నిచ్చించువాడు ముముక్షువనియు, 
సాధ్యావస్థకు యత్నించువాడు సాధకుడనియు, ఆరూఢస్టీతి నొందుటకు 
ప్రయత్నించువా డభ్యాసియనియు, తత్త్వమును దెలిసికొనుట కాసక్తి 
గలవాడు జిజ్ఞాసువనియు అర్ధము గలిగియున్న సంగతిని మజిచుటచేతనే 
ఇంత యనర్టము గలిగినది. వీరు తవులోగల దోషములను గనిపెట్టి 
ప్రాయశ్చిత్తాదులు చేయుచుండుటచే త్వరలోనే శుద్దాత్ము లగుదురు. 


వాసనా ద్వివిధా ప్రోక్తా శుద్ధా చ మలినా తథా 1 
మలినా జన్మ హేతుస్సాత్‌ శుద్దా జన్మవినాశినీ ॥ 


జీవులకు శుద్దమనియు, అశుద్ధమనియు వాసనలు ద్వివిధములు. 
మలిన వాసన యైనయెడల విషయమందు ప్రవేశించి యనేకమైన జననమరణ 
ములను దుఃఖసాగరమునకు పా త్రుడగును, శుద్దవాసన యైనచో జన్మరహిత 


మగు శాశ్వతానంద ముక్తిని పొందును. 


శుభాశుభాభ్యాం మార్గాభ్యాం వహన్తీ వాసనాసరిత్‌ 1 
పౌరుషేణ ప్రయత్నేన యోజనీయా శుభే పథి ॥ 


మంచి చెడుగులను రెండు మార్గములుగా ప్రవహించెడు వాసనయను 
నదిని గొప్ప పురుష ప్రయత్నముచే యశుభ వాసననుండి శుభవాసనా 
మార్గముగా (ద్రెప్పవలయును అని వాసిష్టము. 


నదిలో ప్రయాణము చేయు నావికులు నది రెండు పాయలుగ 
చీలుచుండు స్టలమున ఏ పాయలో తాము పోవలయునో ఆ దారికి పడవను 
ద్రిప్పి గమ్యస్ట్రానమును జేరునట్లు దీమంతులు తమ వాసనను శుభమార్గము 
లోనికి మరలించుటకు ప్రయత్నించవలయును. 


అసంయతాత్మనా యోగో దుష్ర్రాప ఇతి మే మతిః । 
వశ్యాత్మనా తు యతతా శక్యో౭_వాప్తుముపాయతః ॥ 


అభ్యాస వైరాగ్యములచే మనస్సును స్వాధీనము జేసికొనుటకు 
సాధ్యము గానివానికి యోగానుభవము సిద్దింపదని నాయొక్క నిశ్చయాభి 
ప్రాయము. కాని ప్రతిదినము క్రమక్రమముగా వైరాగ్య ధ్యానాభ్యాస 
ప్రయత్నములచే మనస్సు స్వాధీనమగును. ఇది నా మతము అని గీత. 


స్వేచ్చగా అరణ్యములో సంచరించెడు గజమునుబట్టి క్రమాభ్యాస 
ముచే నెట్లు మావటివారు స్వాధీనము జేసికొందురో, ఆలాగున విషయారణ్య 
ములో సంచరించెడు మనస్పనెడి గజమును అనుష్టానముచే క్రమముగా 
వశపరచుకొ నవలయును. స్వా ధీనపడువజికు మితమైన యాహారమును బెట్టి 
సాయంప్రాతకాలములలో మావటివాడు శిక్షణ నిచ్చుచుండును. ఆలాగున 
యుక్తాహారము, రెండు సంధ్యలలో ధ్యానానుష్థానములను జేయువారికి 
కొంతకాలమునకు మనస్సు వశపడును. 


ఇంద్రియాణాం హి చరతాం యన్మనో£_నువిధీయతే | 
తదస్య హరతి ప్రజ్ఞాం వాయుర్నావమివాలి.మృసి ॥ 


6 నిర్విఘ్న యోగసిద్ది 


ఇంద్రియములు పూర్వసంస్కారముచే ప్రపంచవిషయములపై బోవు 
నపుడు అట్టు పోనీక అడ్డుపరవి ధ్యానమందు నిలుపవలయును. అట్లు 
పోయినచో సముద్రమందు గొప్పగాలికి లోబడిన నావ మునుగునట్టు వీని 
ప్రజ్ఞయు నశించును. 


తుపానుగాలి రేకెత్తు లక్షణమును నావికులు తెలిసికొని యోడను 
అపాయము గలుగని స్టలములోనికి జేర్చునట్టున్ను లేక లంగరువేసి కట్టి 
వేయునట్టున్ను సాధకుడు ఏ స్టలములో నుండిన విషయవాసనచే 
మనస్సునకు మాలిన్యము గలుగునని తోచునో ఆ స్థలమును తప్పక 
విడువవలయును. ఎంత చక్కని దృష్టాంతముతో భగవాను డుపదేశించెనో 
అది గ్రహించిన ఇంద్రియములు ఎట్టు |(ప్రవర్తించినను మనసే ప్రధానమని 
చెప్పెడివారి స్థితిని గ్రహించుకొనవచ్చును. 

అకృత్వా శత్రుసంహారమగత్వా౭_ఖిలభూ శ్రియమ్‌ | 

రాజా£_హమితి శబ్దాన్నో రాజూ భవితు మృర్లతి ॥ 


రణరంగమునందు ధీరుడై శత్రుసంవోరముజేసి మహామండలా 
ధిపత్యమును బొందక నేను రాజు నేను రాజనిన మాత్రమున రాజగునా? 
కాడుగదా? ఆలాగుననే యింద్రియములనెడి 'సైన్యములను, మనశ్శిత్తాహం 
కార బుద్దులనెడి మంత్రిప్రభృతులను జయింపక మోక్షసా మ్రూజ్య పట్టా 
భిషిక్తుడై రాజయోగి గానేరడు అని వివేకచూడామణి. 

బాహ్యరాజ్య జయమెట్టిదో ఆత్మరాజ్య జయమున్ను అబట్టిదే. 

ఆనుభూతిం వినా మూఢో వృథా బ్రహ్మణి మోదతే | 

ప్రతిబింబితశాఖా[గ్ర ఫలాస్వాదనమోదవత్‌ ॥ 

మూఢు డనుభవములేక పరబ్రహ్మానుభవము గలవానివలె వ్యర్థముగా 
సంతోషించుచున్నాడు. అది యెట్లున్నదనగా చెరువుకట్టయందున్న వృక్షాగ్ర, 
పలము నీటియందు ప్రతిఫలించుచుండగా దానిని జూవి తాను నీటిలో 
మునిగి పండును తీసికొని భుజించుటకు యత్నించువానివలె నున్నది. 


మెడకి భల fi 


ఈదృష్టాంత మెటువంటిదో పుస్తకములలోగల వేదాంతవాక్యములను 
మాత్రము వల్లీంచి చెప్పువాని స్తితియు నాలాగుననే యుండును. 


పతత్యసౌ ధ్రువం భిక్షుర్యస్య భిక్షోర్తయం భవేత్‌ 1 
ధీపూర్వం రేత ఉత్సర్లో ద్రవ్యసం[గ్రహ ఏవ చ ॥ 


సన్న్యాసి యయినవానికి రెండు దోషములున్నచో వాడు నిశ్చయముగా 
పతితుడగును. అవి యేవనగా, ఒకటి మనఃపూర్వకముగా కృత్రిమభావముతో 
రేతోనష్టము గలుగజేయుట, రెండవది స్వార్టమునకు [ద్రవ్యమును సమ 
కూర్చుట. ఈ రెండును |బ్రహ్మనిష్ణల కుండరాదని సన్వ్యాస సముచ్చయము. 


తావదేవ నిరోద్దవ్యం యావద్ధ్రది గతం క్షయమ్‌ | 
ఏతద్‌జ్ఞానం చ ధ్యానం చ శేషో౭ి_న్యో (గ్రంథవి స్తరః ॥ 


ఎంతవజకు హృదయమందు వృత్తిరాహిత్యము గలుగలేదో అంత 
వజకును బ్రహ్మానుసంధానమగు ధ్యానమున్ను, శ్రవణ, వునన, నిది 
ధ్యాసనములనున్ను విడువరాదు. యోగముచేతనుు జ్ఞాన శా(న్ర్రముచేతను. 
గురుముఖమునుండియు ఈ రహస్యమే తెలిసికొనందగినది. ఇతరములగు 
సమస్త వేదాన్త శా(న్హ్రములయొక్క సారమిది యొకటియే. 


అంకుశేన వినా మతో యథా దుష్టమతంగజః | 
విజేతుం శక్యతే నైవ తథా యుక్తా వినా మనః ॥ 


ఏలాగున మదించిన దుష్టగజము అంకుశము వినా స్వాధీనము గాదో, 
ఆలాగున విషయములలో ప్రవర్తించు మనస్సు వైరాగ్యపరమగు ధ్యాన 
నిష్టాభ్యాసము వినా స్వాధీనపడదు. అనగా మనోనిరోధమునకు వైరాగ్య" 
పరమగు ధ్యానయోగమే ముఖ్యసాధన మగును. 


ధర్మోపదేశసమయే జనాస్పర్వే£_పి పండితాః । 
తదనుష్టాన సమయే మునయో౭_పఏ న పండితాః ॥ 


పరుల కుపదేశించెడి సమయములో జనులందరును మహాపండితులే 
గాని తానుపదేశించున ట్లు అనుష్టించెడి విషయములో మునులుగూడ 


క నిర్విఘ్న యోగసిద్ది 


అసమర్జులుగా నుంటున్నారు. 


పరోపదేశే పాండిత్యం సర్వేషాం సుకరం నృణామ్‌ / 
ధర్మే స్వకీయే£_నుష్టానం కస్యచిత్తు మవిత్మనః ॥ 


వేదాంతమును పరుల కుపదేశించుట చాలా సులభము. ఆ చెపె ప్పెడి విధ 
ముగా ననుష్టానవుందుండు మహాత్ముడు ఎచ్చటనో యొకానొకడు 
మాత్రము గనిపించును. 

కుశలా బ్రహ్మవార్తాయాం వృత్తిహీనాః సురాగిణః | 

తే౭వ్యజ్ఞానతయా నూనం పునరాయా న్లి యా న్లి చ ॥ 


బ్రహ్మమునుగూర్చి మాట్లాడుటయందు మహాసమర్జులై యుండియు, 
పరిశుద్ద సదాచారహీనులును, విషయాసక్తులు నైనవారెవరు గలరో వారు 
నిశ్చియముగ అజ్ఞానాంధకారమగు తమస్సులో బడియుండువారు. వీరు 
మటల మటిల చచ్చుచు పుట్టుచు నుందురుగాని మోక్షమును బొందజాలరు. 


యథా భర్ణితబీజస్య ప్రరోహిత్వం వినశ్యతి । 
తథా౨_ ౨ త్మజ్ఞానినో నిత్యం జగద్బుద్దిర్విలీయతే ॥ 


ఏలాగున అగ్నియందు వేగించిన వి త్తనమునకు అంకురించు శక్తి 
నశించి యుండునో ఆలాగున జ్ఞానాగ్నియందు దగ్టమైన సంస్కారముగల 
యాత్మ జ్ఞానికి ప్రపంచ విషయవృత్తులు భస్మములై యుండును. 

నిప్పులో వేగిన విత్తనమును, పచ్చివిత్తనములును చూచునపుడొకే 
విధముగ నుండినను వేగిన విత్తనమును భూమిలో నాటిన మొలకెత్తదు. 
పచ్చిదియైనచో మొలచును. ఆలాగున విషయవాసన నశించని వానికి 


విషయసంసర్గము గలుగునప్పుడు వికారము గలుగును. వాసనా క్షయము 
గలిగిన యోగి యైనచో విషయవికారము గలుగదు. 


అబ్టీవద్ధతమర్యాదా భవన్తి విగతాశయాః । 
నియతిం న విముంచంతి మహాన్లో భాస్కరా ఇవ ॥ 


మొదటి భాగము 9 


మహాత్ములగు విగతాళయులు సవముద్రమువలె వుర్యాదను 
గాపాడుదురు. 'సూర్యాదులవలె విధిప్రకారము సన్మార్గమున తప్పక 
నడతురు అని వాసిష్టము. 


ఏలాగున సముద్రము గొప్పదైనను తన కేర్చడిన చిన్నదైన కట్టను 
దాటక హద్దులో నిలిచియుండునో, మజీయు సూర్యాది(గహము లెంత గొప్ప 
ప్రకాళవంతము లయినను తమ కేర్పడియుండు జ్యోతిళ్ళీ క్రరేఖనుండి తప్పక 
నడుచుచుండునో ఆలాగున ఎంత మహిమగల జ్ఞానియైనను, తన విధిని దాటి 
యొక్క యడుగైన పెట్టడు. ఒక చిన్నకార్యము నయిన జేయడు. 


కర్మానురూపేణ గుణోద్గమో భవేద్గుణానురూపేణ మనః |ప్రవృత్తిః । 

మనోనుగ్రెస్తెరుభయాత్మకేం ద్రియ్డైర్నివర్వతే పుణ్యమపుణ్యమ త్ర ॥ 

కర్మమునకు తగినట్లు గుణము కలుగును. గుణమునుబట్టి మనస్సు 
ప్రవర్తించును. మనస్సు ననుసరించి యింద్రియములు పుణ్యమునుగాని, 
పాపమును గాని యాచరించుచుండునని శ్రీశంకర భగవత్పాదులు. 


కర్మళుద్ది గలుగనివో మనళ్ళుద్ది గలుగదనియు, మనశ్ళుద్ది లేనిచో 
ఇంద్రియములకు శుద్ది సిద్దించదనియు ఇందువలన గ్రహించుకొనవల 
యును. మనస్సే ప్రధానమని చెప్పి విషయలోలురై యుండువారి మత మిచ్చట 
ఖండించడమైనది. కర్మయే ప్రధానమని చెప్పబడియున్నను దేహేంద్రియ 
ములు చేయు ప్రవృత్తికి మాత్రమే మనస్సు కారణమగును. కొంత లోతుగా 
దిగి విచారించిన కర్మానుగుణముగానే మనస్సు ప్రవర్సించునను సత్యమును 
కనుగొనగలము. కావున కర్మమును (ప్రవర్తనమును) మార్పు చేసికొనిన 
మాత్రమే మనస్సులో మార్పు గలుగును. 


వంతెన మొదలగు పనులు జేయువారనేకు లుండినను వారికి కారణ 
పురుషుడు ఇంజనీరుగా సామాన్యజనులు దలంతురు. పనిలోగాని, పనివారిలో 
గాని యేదైన మార్పు చేయవలసి యుండిన సాధారణజనులు ఇంజనీరుతో 
మాట్లాడుదురు. ఇంజనీరులో ఏవైన లోపము లుండిన గొప్పవారు మాత్రమే 


10 నిర్విఘ్న యోగసిద్ది 


ఇంజనీరుకు కారణభూతమగు ప్రభుత్వముతో మాట్లాడుదురు. 


ఆలాగున సాధారణ మానవులు ఇంద్రియములు చేయు చేష్టలకు 
మనస్సు కారణమని తెలిసికొనువజకు మాత్రమే వెళ్ళుదురు. గొప్ప 
ప్రజ్ఞావంతు డగాధముగా విచారించిన మనస్సునకు కారణము కర్మ యని 
(గ్రహించుకొని కర్మను సవరించుటకు యత్నించును. అప్పుడే యది 
సరిపడును. అట్టుగానివో శుభాశుభ గుణములు గలిగి మనస్సుండుటకు 
కారణమేమి? అను ప్రశ్నకు సమాధానము లభించదు. “ఇంద్రియాణాం మన 
శ్చాస్మ'యని గీతలో వచించుట కిదియే కారణము. మజీియొక స్టలమున 
“గహనా కర్మణో గతిః” అనియు, “కవయో౭౬_ప్యత్ర మోహితాఖ* అనియు 
ప్రయోగించుట కీదియే కారణము. ఒకస్టలమున మనస్సు కారణముగా 
కనిపించినను ద్వీర్ణముగా ఆలోచించిన మనస్సు కార్యముగాను, కర్మ 
కారణముగాను గోచరించక మానదు. 


మలినో హీ యథా౭_౨_దర్శో రూపాలోకస్య న క్షమః । 
తథాల._విపక్వకరణ ఆత్మజ్ఞానస్య న క్షమః ॥ 


మలినమయిన యద్దములో నేలాగున తనరూపము గనుపించదో 
ఆలాగున పరిపక్వముగాని హృదయము గలవారికి తనలో తానై వెలుగు 
చుండు దైవస్వరూపము గోచరింపదని మునిభావబోధిని. 


మలీనమగు అద్దములో జూచువారు బ్రాహ్మణులుగాని, అబ్రాహ్మ 
ణులుగాన్సి స్త్రీలుగాని, పురుషులుగాని, గృహస్టులుగాని, సన్న్యాసులుగాని, 
పండితులుగాని, పాండిత్యము లేనివారుగాని యేలాగున తవు 
స్వరూపమును జూడజాలరో, ఆలాగున మలిన హృదయు లెవరైనను తనలో 
వెలుగుచుండు పరమాత్మను దర్శింపజాలరు. 

యతో నిర్విషయస్యాస్య మనసో ము క్రిరిష్యతే। 

తస్మాన్నిర్విషయం నిత్యం మనః కార్యం ముముక్షుణా ॥ 


ఏకారణముచేత మనస్సుయొక్క నిర్విషయస్టితియే ముక్తియని చెప్ప 


మొదటే భాగము 11 


బడుచున్నదో, అట్టి కారణమువలన ముముక్షువైనవాడు నిరంతరము మన 
స్సునకు నిర్విషయస్టితి గలిగేలాగున ప్రయత్నించు చుండవలయును. 


ఆచారహీనం న పునంతి వేదా యద్యప్య ధీతాస్సహ షద్భిరంగః | 
ఛందాంస్యేనం మృత్యుకాలే త్యజంతి నీడం శకుంతా ఇవ జాతపక్షాః ॥ 


నాలుగు వేదములున్ను, షడంగములైన ఆరు శాన్హ్రములున్ను చదివిన 
వాడైనను ఆచరణ లేనివాడైనచో పక్షులు రెక్కలు రాగానే గూటిని విడిచి వెళ్ళి 
పోవునట్లు అంత్యకాలమున వీడు చదివిన వేదశా(న్హ్రము లన్నియు వీనిని విడచి 
వెళ్ళిపోవును. 


న తపస్తప ఇత్యాహు ర్రహ్మచర్యం తపోత్తమమ్‌ ! 

ఊర్హ్వరేతా భవేద్యస్తు స దేవో న తు మానుష ॥ 

మహర్షులు కేవల తపస్సును తపస్సని చెప్పరు. మజీయేమన ఉత్తమ 
మైన బ్రహ్మచర్యమునే తపస్సని వర్ణించిరి. ఎవ డూర్చ్వరేతస్సు గలవాడగునో 
యట్టివాడు మనుష్యుడు గాడు; దేవుడే యగును అని జ్ఞానసంకలన 
తంత్రమున ఈశ్వరవచనము. 


“తైెలక్షయే యధా దీపో నిర్వాణమధిగచ్చతి*- తైలము నశించిన 
వెంటనే జ్యోతి యారిపోవునట్లు బ్రహ్మచర్యమనెడి యోజస్సు క్షీణించినచో 
మానవుని 'ప్రజ్ఞయు క్షయించును. మటీయు పెట్రోలు మొదలగు వానిచే 
నడుపబడు యంత్రములు నూనె యయిపోయినచో ఎట్లాగిపోవునో, 
ఆలాగున శరీరమ నెడి యంత్రమునకు తైలమువంటి శుక్రము క్షీణించిన 
మానవుని మానసిక కాయికశక్తి యంతయు క్షీణించిపోవును. కావుననే శుక్ల 
వృద్దియగు ఇరువది సంవత్సరములవ అకున్ను, శుక్లము క్షీణించిన 
50సంవత్సరముల ఆవలనున్ను ఉద్యోగమున క్షర్ణత లేదని చెప్పెడి 
రహస్యము. 

ఈ (బ్రహ్మచర్యము నాలుగు విధములు. 1.నైష్టిక బ్రహ్మచారి 
యనియు, 2.గృహస్ట్థ బ్రహ్మచారి యనియు, 3.విధుర బ్రహ్మచారి 


12 నిర్విఘ్న మోగసిక్ట్‌ 


యనియు, 4.అఖండ బ్రహ్మచారియనియు ఈ బ్రహ్మచారులను పిలిచెదరు. 
1. ఆజీవితము బ్రహ్మచర్యమును శీలించువాడు నైష్టీక బ్రహ్మచారి యనియు, 
2.బుతుకాలమున మాత్రము విషయమందు ప్రవర్తించువాడు గృహస్ట 
బ్రహ్మచారి యనియు, 3. కొంతకాలము గృహస్థాశ్రమమందుండి విరక్తి గలిగి 
వానప్రస్థ జీవితమును గడుపువారు లేక దాంపత్య వియోగము గలిగిన 
పీమ్మట బ్రహ్మచర్యమును నిర్వహించువారు విధురబ్రహ్మచారు అనియు, 
4. అఖండ బ్రవ్మాకారవృత్తి గలిగి బ్రహ్మమందే విహరించువారిని నఖండ 
బ్రహ్మచారులనియు [గ్రహించుకొనవలయును. 

వీరిలో శుకగార్గులు నైష్థిక బ్రహ్మచర్యమును అనుష్టించినవారలు. 
చూడాలా జనకులు గృహస్థబహ్మచర్య వ్రతమును సలిపినవారలు. విశ్వామిత్ర 
మైత్రేయాదులు విధుర బ్రహ్మచర్యమును శీలించినవారలు. బ్రహ్మభావముతో 
విహరించువారు అఖండ బ్రహ్మచారులని పిలువబడుదురు. 


యదేవేహ తదముత్ర యదముత్ర తదన్విహ । 

మృత్యోస్స మృత్యుమాప్నోతి య ఇహ నానేవ వశ్యతి ॥ 

ఇహలోకమున జీవించియున్నవుడు మీ హృదయములో ఏ భావము 
గలిగియుండునో, పరలోకములోను మీ కట్టి భావము గలిగియుండును. 
పరలోకమున నెట్టి భావముండునో, దాని కనుగుణమగు జన్మమే మజల 
గలుగుచుండును. కావున ఇచ్చటనే బ్రహ్మాకారవృత్తి గలిగియుండిన 
పరములోను అట్టి బ్రహ్మాకారస్టితి గలుగును. ఇచట భేదబుద్దిని గలిగి 
యుండువాడు మజల మజల జననమరణములనే పొందుచుండును అని 
కఠోపనిషత్తు. 

ఇచ్చట అత్మశుద్ది లేక యాత్మజ్ఞానమును బొందకపోయిన 
పరములోను, మజీయొక జన్మము వచ్చునపుడును అదే ప్రకారముండును. 
కనుక జీవించి యుండునపుడే జీవేశ్వరుల యైక్యజ్ఞానమును బొందేలాగున 
జూడవలయును. సాధారణముగ వైష్ణవులు చనిపోయినపుడు పరమపదము 


మొడటి భాగము 13 


వేంచేసినారనియు, ఆలాగున శైవులు మరణించునపుడు శివలోక ప్రాప్తిని 
పొందిరనియు చెప్పుదురు. అట్టి విష్ణుత్వముగాని, శివత్వముగాని 
జీవించియున్నపుడు గలిగిన మాత్రమే మోక్షము గలదుగాని వేజుమార్గము 
లేదని శ్రుతియే చెప్పుచున్నది. 


నహీ దుఃఖకప్రదం వస్తు సుఖం దాతుం సమ్మర్ణతి | 
కిం విషం పిబతో జంతోరమృతత్వం ప్రయచ్చతి ॥ 


దుఃఖమును గలుగజేసెడి కృత్యము సుఖమును గలుగజేయజాలదు. 
ఎట్లన, విషప్రానమును జేసినవానికి మరణము గలుగునేగాని యమృతత్వ 
మెట్లు గలుగును? 


కావున ఇచ్చటనే నిర్విషయస్టితిని పొంది యమృతత్వమును బొందే 
లాగున జూడవలయును. అట్లు గాక యిచ్చట విషయముల ననుభవించు 
వారికి అమృతత్వమెట్లు లభించును? 


అమృతం చై వ మృత్యుళ్ళ ద్వయం దేహే ప్రతిష్టితమ్‌ ! 

మృషా హి సాధ్యతే మృత్యుః సత్యేన సాధ్యతే2_మృతమ్‌ ॥ 

ప్రతివారియొక్క హృదయములో నమృతకలశమున్ను, విషకుంభ 
మున్ను (ప్రతిష్టితములై యున్నవి. అసత్యవర్తనము గలవానికి వురణ 


హేతువగు విషపాత్రమే లభించును. సత్యవర్తనము గలవానికి మృత్యు 
రహితమగు అమృత కలశము సిద్దించును. 


అసత్య ప్రవర్తనముచే లాభము, సుఖము లభించునని కొందజు తలం 
తురు. వారికి దుఃఖమున్ను, నష్టమున్న గలుగునేగాని సుఖమున్ను, 
లాభమున్ను గలుగదు. సత్య(్రవర్తనము గలవానికే సుఖలాభములు 
సిద్దించును. మాయయొక్క  భ్రాంతివలన ఈసత్యమును జను 
లెరుంగకున్నారు. 

అనిష్కల్మషవిత్తస్య సర్వతీర్టేషు మజ్జనమ్‌ । 
F3 నరస్యాంగారకస్యేవ సదా క్షీరాభిషేవనమ్‌ ॥ 


14 నిర్విఘ్న యోగసిక్టి 


కల్మషముగల మనస్సుతో గూడినవాడు సమస్త తీరములయందు 
స్నానము జేయుటచేత పాపవిముక్తుడు గాడు. ఎట్లన బొగ్గును తెల్లని గోక్షీర 
ములో ఎంత కడిగినను దానికి ఎట్లు నలుపుబోయి తెలుపు రాజాలదో ఇతని 
యొక్క స్టితియు నాలాగున నుండును. 


ఆవుపాలు పవిత్రముగాన్సు తెల్లగాను ఉండినను బొగ్గును తెలుపు 
వేయుటకు ఆపాలలో నెన్ని సారులు ముంచి కడిగినను తెలుపు కాదుగదా! 
తీరయాత్రలు చేయువా రీసత్యమును హృదయములో నుంచుకొనిన 
పుణ్యాత్ము లగుదురు. 


సర్చిషా కాష్ట్రభారేణ వర్టతే£_గ్నిశిఖా యథా | 
ఉవభోగేన కామేన వ్యోశా చోవరివర్దతే ॥ 


అగ్నిహోత్రుడు కట్టెలేతను, నెయ్యివేతను ఎట్లు వృద్దిని బొందు 
చుండునో ఆలాగున విషయభోగములచేత ఆశ మటల వుజల వృద్ది 
నొందునేగాని శాంతి నాందదు. 


విషయసుఖముల ననుభవించిన శాంతించునని కొందరు చెప్పుదురు. 
పైదృష్టాంతమువే నిది తెలిసికొనవచ్చును. ఘృతసమిధాదులను వేయక 
యుండిన అన్ని యేలాగున స్వయముగా చల్లారిపోవునో, ఆలాగున విషయ 
త్యాగముచేతనే (ప్రకృతి శమించును గాని వేటు మార్గము లేదు అని 
మనుస్మృతి. 

యేషాం త్వంతగతం పాపం జనానాం పుణ్యకర్మణామ్‌ । 

తే ద్వంద్వ మోహనిర్ముకా భజంతే మాం దృఢవ్రతాః ॥ 


పాపక్షయమునకునుు; ఆత్మశుద్దికిని తగిన పుణ్యకర్మలను జేసెడు ఏ 
జనులయొక్క పాపము నశించినదో, అట్టివారు రాగద్వేషమువలన గలిగిన 
మోహమునుండి విడువబడినవారై అచంచలమైన వ్రతనిష్ట గలవారై నన్ను 
ధ్యానించుచున్నారు అని గీత. 


ఈశ్ళోకముచే పాపము గలిగినందుచేతనే తాను ప్రారంభించిన 


మొదటి భాగము 15 


అనుష్టానము లన్నిటికి విఘ్నములు గలుగుచున్నవనియు, అట్టి పాపము 
ఈశ్వరార్పణ బుద్దితో నాచరించెడు పుణ్యకర్మలవే మాత్రమే నశించు 
ననియు, పాపము నశించిన మాత్రమే ఏలాబీ విఘ్నములు గలుగక 
నిరాటంకముగ బ్రహ్మనిష్ట జప, ధ్యాన, తపో, యోగాదులు జరుగ గల 
వనియు (శ్రీ భగవాను డుపదేశించెను. 


మచ్చి త్తస్సర్వదుర్గాణి మత్రసాదాత్తరిష్యసి। 

అథ చేత్త్వమహంకారా న్న శ్రోష్యసి వినజ్‌క్యసి ॥ 

ఓ యర్జునా! నా యందు చిత్తము నేకా గ్రపరచి యుందువేని నీయొక్క 
సమస్త (ప్రతిబంధములున్ను నశించి నా అనుగ్రహమునకు పాత్రుడవు 
కాగలవు. ఈ వాక్యమున విశ్వాసము గలిగి ఆచరింపక పోయితివేని తప్పక 
పతన మొందగలవు అని గీత. 


యావదాత్మా న లజ్టో౭యం శుద్దం జ్ఞానం చ నోదితమ్‌ 1 
మలీనవిషయే రాగస్తావదజ్ఞానినో భవేత్‌ ॥ 


ఎంతవరకు ఈ ఆత్మ లభించలేదో, శుద్దమైన జ్ఞాన ముదయము 
కాలేదో, ఎంతవరకు విషయవాసన నశించలేదో, అంతవరకు తానజ్ఞాన 
దశలో నున్నట్లే తలంచవలయును. 


ఈశ్లోకమువేతనే బ్రహ్మనిష్ణ లెచట పొరపాటు పొందుచున్నారో తెలు 
పడమైనది. నిర్విషయస్థితి పొందకయు విషయవాసన నశింపకయు తాము 
జీవన్ముక్తుల మైతిమని తలంచుటవల్లనే ప్రమాదములో పడిపోవుచున్నారు. 


అంతస్తిమిరనాశాయ శాబ్దబోధో నిరర్ధకః | 
న నశ్యతి తమో నామ కృతయా దీవవా ర్తయా ॥ 


గృవోంతర్భాగములో గల చీకటి దీపముయొక్క వార్తవలన నేలాగున 
నశింపదో, ఆలాగున హృదయగుహయందు గల అజ్ఞానతమస్సు శా(న్త్రము 
లను పఠించుటవేగాని, చెప్పుటచేగాని తొలగదు. చక్కని అనుష్టానము 
గలిగియుండిన నశించును. 


16 నిర్విఘ్న యోగసిద్ది 


గురువులుగాను, ప్రబోధకులుగాను ఉండువారు ఈ పరమసత్య 
మును మరువక యుందురుగాక! 


అంతళ్ళుద్దివిహీనై స్తు యే£.ధ్వరా వివిధాః కృతాః । 
న ఫలంతి ముని శ్రేష్ట ! భస్మని న్యస్తహవ్యవత్‌ ॥ 


ఆత్మశుద్ది లేనివారు అనేక విధములగు యజ్ఞములుగాని, వ్రతములు 
గాని దానములుగాని, తీర్ణయాకత్రలుగాని చేసినను అవి ఫలమును కలుగ 
జేయజాలవు. అవి యన్నియు బూడిదయందు హోమించిన హవిస్సువలె 
వ్యర్దములగును. 

యతంతో యోగిన శ్రైనం వశ్యంత్యాత్మన్యవస్థితమ్‌ । 

యతంతోలి_ప్యకృతాత్మానో నైనం వశ్యంత్యచేతసః ॥ 

జ్ఞానసిద్దికొఐకు యత్నించుచున్న ధ్యానయోగానుష్టానపరులు తమ 
యందున్నట్టి పరమాత్మను దర్శించుచున్నారు. ఆత్మసంస్కారము లేనివారు, 
అంతఃకరణశుద్ది లేనివారు పైజెప్పిన వారివలె ప్రయత్నించువారుగా 
నటించినను ఈ ఆత్మను చూడజాలరు. 


వేషమువేతను, పేరుచేతను మహాత్ములవలె నటించినను ఆత్మశుద్ది లేని 
వారు తమలోగల పరమాత్మను జూడజాలరు. సారవంతమైన భూమిలో వ్యవ 
సాయమును జేయువారు పొందెడి ఫలమును ఊషరక్షేత్రములో జేయు కృషీ 
వలు లెట్లు పొందగలరు? అనగా విత్తనమున్ను, వ్యవసాయపు పనులున్ను ఉభ 
యుల కొకేవిధముగ నున్నను క్షేత్రమందు గల భేదముచే ఫలాఫలములు ఎట్లు 
భేదము గలిగియున్నవో, అంతఃకరణశుద్ది గలవారికిని, లేనివారికిని ఇట్టి 
భేదము గలిగియుండును. 


నావిరతో దుశ్చరితాన్నాశాంతో నాసమాహితః ! 
నాశాంతమానసో వా౭_ఏ ప్రజ్ఞానే నైనమాప్నుయాత్‌ ॥ 


దుర్వ్యాపారమునుండి విరమింపనివాడు ఈయాత్మను బొంద 
జాలడు. ఇంద్రియవిషయములనుండి శాంతి నొందని వాడున్ను ఈ 


మొదటి భాగము 17 


యాత్మను బొందజాలడు. మనస్సు సమాహీతము కానివాడును ఈయాత్మను 
దర్శింపజాలడు. మనోవృత్తులు సంపూర్ణముగ వలయము నొందనివాడును ఈ 
యాత్మను బొందజాలడు. మటల నెవరికి ప్రాప్తించును? ప్రజ్ఞాన 
సాక్షాత్కారము గలవారికి మాత్రమే ఆత్మ సిద్దించును అని కఠ శ్రుతి. 


యేన నారాధితో దేవో యస్య నో గుర్వనుగ్రహః 

న వశ్యం హృదయం యస్య తస్య శాంతిర్న సిద్ధ్యతి ॥ 

ఎవడు నిర్మలభక్తితో సర్వేశ్వరుని ఆరాధించలేదో, ఎవనికి సద్గురుకృప 
గలుగలేదో, ఎవనికి హృదయము స్వాధీనముగా లేదో వానికి ఆత్మ 
శాంతి(జ్ఞానసీద్ది గలుగనేరదు అని సర్వవేదాంతసార సంగ్రహము. 

నాస్తి బుద్దిరయు క్తస్య నచాయుక్తస్య భావనా | 

న చాభావయతళ్ళా న్లిరశాన్తస్య కుతస్సుఖమ్‌? ॥ 

మనోనిగ్రహము లేనివారికి బ్రహ్మభావము గలుగదు. బ్రహ్మభావన 
లేనివారికి ప్రకృతిదోషము శమించదు. ప్రకృతి నశింపని వానికి అత్మసుఖ 
మెక్కడిది? అని గీత. 


ఆత్మశుద్ది లేనివారికి స్వస్తానమునందుగాని, ఇతర పుణ్య ప్రదేశము 
లలో గాని, యేకాంతమునం దుండినను శాంతి గలుగదు. 


దేవద్విజగురు ప్రాజ్ఞ పూజనం శాచమార్దవమ్‌! 
[బహ్మచర్యమహింసా చ శారీరం తవ ఉచ్యతే ॥ 


శివవిష్ట్వాది దేవతలను, బ్రహ్మనిష్టులను గురువులను, జ్ఞానులను 
పూజించుటయు, మృజ్జలములవేత శరీరశుద్దియును, సత్యదయాదులచే 
హృదయశుద్దియు, సన్మార్గవర్తనము, బ్రహ్మచర్యవ్రతమును, జీవహింస చేయక 
యుండుటయును శరీరముచే జేయందగిన తపస్సని బుషులు చెప్పుచున్నారు. 

అనుద్వేగకరం వాక్యం సత్యం ప్రియహితం చ యత్‌ | 

స్వాధ్యాయాభ్యసనం చైవ వాజ్మయం తవ ఉచ్యతే ॥ 


18 నిర్విఘ్న యోగసిద్ది 


పరులమవస్సును నొప్పించనిదియు, నిజమైనదియున్ను, హీతముగ 
నుండునట్టిదియు నగు వాక్య మేది కలదో, అట్టి వాక్యమును చెప్పుటయు, 
వేదోపనిషత్‌ గీతలను పరించుటయు, ప్రణవాది మంత్రములు జపించుటయు 
వాచిక తపస్సని వేదముచే చెప్పబడుచున్నది. 

మనః (ప్రసాదస్సామ్యత్వం మౌనమాత్మవిని[గ్రహః । 

భావసంశుద్దిరిక్యేతత్తపో మానసముచ్యతే ॥ 

నిర్మలమైన మనస్సు కలిగియుండుటయు అందరి ఎడల సౌమ్య 
భావము కలిగియుండుటయు, మౌనము అనగా బ్రహ్మచింతన చేయుటయు, 
లెస్సగా మనోనిగ్రహము కలిగియుండుటయు, శుద్దమైన మనస్సు కలిగి 
యుండుటయు (బహ్మభావన గలిగియుండుటయు అనునవి మానసికమైన 
తపస్సని చెప్పబడుచున్నది. 

ఈ మూడు శ్లోకములలో త్రివిధ తపస్సులను గురించి వివరించడ 
మైనది. 1. దేహతపస్సు,2, వాక్తపస్సు, 3. మానసికతపస్సు, తపళ్ళబ్దమునకు 
శుద్దము చేయుట, దహింపజేయుట యని అర్హములు గలవు. దేహశుద్దియు, 
వాక్ళుద్దియు, మనళ్ళుద్దియు గలిగియుండుట్క లేక దేహదోషము, వాగ్‌ 
గ్రోషము, మానసిక దోషము భస్మీకరించుట అనియు గ్రహించదగును. 
ఈ త్రికరణశుద్ది లేకపోవుటచేతనే అనేక విఘ్నములు కలుగుచున్నవి. దేహశుద్ది 
గలిగిన బ్రహ్మచర్య శుద్దియు, శీతోష్టముల సహించుశక్తియు, వజ్ర 
కాయమును కలుగును. ఇట్టివారు ఎంతసేపు నిష్టలో నుండినను శరీరము 
నకు బాథ కలుగదు. వాక్‌శుద్ది కలిగిన చెప్పిన వాక్యములన్నియు ఫలించును. 
హృదయశుద్ది కలిగిన సంకల్పము లన్నియు ఫలించును. ఇదే త్రివిధ తపస్సు 
లచే గలిగెడు ప్రయోజనము. కావుననే మహనీయులను గురించి చెప్పినపుడు 
వారు వాక్‌శుద్ది, వాక్‌సిద్ది, సంకల్పశుద్ది, సంకల్పసిద్ది కలవారని జనులు చెప్పు 
వాడుక గలిగియున్నది. 


ఈశుద్దిత్రయము లేనికారణముచేతనే అనేక విఘ్నములు గలుగు 
చున్నవి. శ్రీకృష్ణభగవానులు అందరికిని ఆచరించుటకు తగిన తపస్సునే 


మెదటి భాగము 19 


చెప్పిరి. అట్లుగాక కొన్ని శాన్త్ర్యములలో తపస్సని చెప్పినపుడు అరణ్యవాసము, 
కందపక్వ ఫలాదులను భుజించుటనియు, నిరాహారత్వము కలిగి 
యుండుటనియు వినినప్పుడే జనులు భయపడెదరు. కావుననే భగవానులు 
“బహవో జ్ఞానతపసా పూతా మద్భావమాగతాః'* అని సెలవివ్చిరి. పైచెప్పిన 
ప్రకారము అనేకులు జ్ఞానతపస్సుచేత పవిత్రాత్ములై పరమాత్ముడగు తన్ను 
పొందుచున్నారని చెప్పిరి. 

నివృత్తిమార్గే దాంపత్యం సానుకూలం భవేద్యది ! 

పూర్వస్మిన్‌ పుణ్యపుంజేన నా స్తిచేత్‌ వ్రవ్రజేత్‌ పుమాన్‌ ॥ 


(స్త్రీలకుగాని, పురుషులకుగాని యుండవలసిన భాగ్యములన్నిటి 
లోను ముఖ్యమైనది అనుకూల దాంపత్య మేర్ప్చడుట యగును. ముఖ్యముగా 
నారీమణులకు అనుకూల దాంపత్యమునకు మించిన వుహాపుణ్యము 
మటీయొకటి లేదు. ఇది కలుగనిచో ఎంత (శ్రీమంతులైనను, ఉన్నతోద్యోగు 
లైనను శాంతి గలుగదు. అట్టు దాంపత్యానుకూలత గలుగనిచో నివృత్తి 
మార్గమున మహాసంకట మేర్చడును. కలిగెనేని పూర్వజన్మములో నుభయు 
లును ఒకేదైవమును, లేక ఒకే గురువును ఆరాధించిన వారలుగా నుండవల 
యును. అనుకూలము కలుగనిచో సన్న్యాసము తప్ప మరి గతి లేదు. 


అనా 
పుణ్యపుంజేన శుద్దం తచ్చి త్రమైకాగ్రమ్మగ్లతి ॥ 


అనాత్మయగు దృశ్యవిషయములో అరుచి కలుగుటయు, ఆత్మ 
ధ్యానమం దభిరుచి గలుగుటయు గలిగెనేని పూర్వజన్మములో చేసిన అనేక 
పుణ్యకర్మఫలమనియే (గ్రహింపవలయును. అట్లెననే ఆత్మశంద్ది గలిగి 
చిత్తెకాగ్రత యేర్పడును అని అనుభూతి ప్రకాశము. 


విషయాసంగరూపో యః పాప్మా౭_ సావాసురత్వతః | 
విద్యేచ్ళాం ప్రతిబధ్నాతి సోత_యమాదా నివ ర్హ్యతామ్‌ ॥ 


విషయాసక్తి స్వరూపమేది కలదో, అడి పాపస్వరూప మనియు, 


20 నిర్విఘ్న యోగసిడ్డి 


అసుర స్వరూపవునియు గ్రహించుకొనవలయును. ఇది మోక్షేచ్ళను 
ప్రతిబంధించును. అందువల్ల ముముక్షువులు ప్రప్రథమమున విషయవాంఛను 
నివృత్తి చేసికొనవలయును. 

యథా కాష్టమయో హ స్తీ యథా చర్మమయో మృగః | 

యశ్చ విప్రో£.నధీయాన(న్హ్రయస్తే నామ బిభ్రతి ॥ 

కట్టతో చేయబడిన యేనుగున్నూ, చర్మముతో చేయబడిన 
జీంకయున్ను, అధ్యయనము చేయని విప్రుడున్ను (సన్న్యాసియు) ఈ 
మువ్వురు శామమాథ్రమేగాని ప్రయోజనము లేదు. అనగా నామధారుంని 
యర్దము అని మనుస్మృతి. 

పరాన్నేన తు భు క్తేన మైథునం యో౭_ధిగచ్చతి | 

యస్యాన్నం తస్య తే పుత్రా అన్నాచ్చుక్రం ప్రవర్తతే ॥ 

పరాన్నము భుజించెడు ఏ గృహస్టుడు భార్యతో చేరునో వానికి 
బుట్టెడు సంతానములు ఆ అన్నము పెట్టిన వానివే యగును. ఏలన అన్నము 
చేత పురుషులకు శుక్షమున్ను, స్త్రీలకు రక్తమున్ను ఏర్పడును. ఈ రెండింటి 
వల్లనే పిండోత్పత్తి యగును అని శంఖలిఖిత స్మృతి. 


పాపాన్నముచే నేర్చడిన బిడ్డలు పాపరూపులే యగుదురు. పుట్టిన తరు 
వాత వారి నెంత శిక్షించినను మంచిస్టితికి రాజాలరు. కావున వంశోద్దార 
కులగు ఉత్తవుసంతానములు గలుగవలసియుండిన మాతాపితరులు 
ఆహారములో జాగ్రత్త వహించవలయును. ఆలాగున పాపాహారము భుజించి 
తప మొనర్చువారుకూడా మెలకువ గలిగియుండవలయును. ఏలన అన్న 
ముచే రసము, రసమునుండి రక్తము, రక్తమునుండి మాంసము మొదలగు 
సప్పధాతువులున్ను, మనోబుద్ది చిత్తాహంకారములును ఏర్పడును. సాత్త్వి 
కాహారమని తలంచిన చాలదు. వస్తువు శుద్దమైనను వచ్చే మార్గము అశుద్ద 
మైనచో అది పాపాహారముగాను, తామసాహారముగాను తలంచవలయును. 
కావున సాత్తికాహార మెచట దొరకునో యని భ్రమపడి పరుగెత్తకూడదు. 


మొదటి భాగము 21 


సత్యార్టిత ధనముచే శుద్దవస్తువుతో చేయబడు పదార్దమే సాత్తికాహార 
మగును. 

అవ్రతా హ్యనధీయానా యత్ర భైక్షచరా ద్విజాః | 

తం గ్రామం దండయేద్రాజా చోరభుక్తి ప్రదో హి సః ॥ 


బ్రహ్మచర్య వేదవ్రతాదినిష్ట లేనివారున్ను, గురుదీక్షా వ్రతమును 
శీలించని వారును, వేదోపనిషద్గీతాదులను చక్కగా అధ్యయనము 
చేయనివారును అగు బ్రాహ్మణులుగాని, సన్న్ర్యాసులుగాని భిక్షాన్నము 
భుజించి |ద్రిమ్మరులై తిరుగుచుండిన అట్టీవారికి అన్నముపెట్టు గ్రామస్టులను 
రాజైనవాడు దండించవలయును. ఏలన దొంగలకు అన్నముపెట్టి పోషించు 
వారు ఎట్టు దండనార్దులో వీరును అట్టి వారే యగుదురు అని పరాశరస్మృతి. 


వేదకాలమున రాజ్యమును, మతమున్ను రాజశాసనములో నుండెను. 
అందువల్లనే అట్టి కాలపు విప్రులును, యతులును, వేదవేదాంత పారంగతు 
లును, బ్రహ్మనిష్టాపరులును నైయుండిరి. 


పరాంచి ఖాని వ్యతృణత్న్సయంభూస్తస్మాత్సరాజ్‌ వశ్యతి నాంతరాత్మన్‌ | 

కళ్చిద్దీరః ప్రత్య గాత్మానమైక్షదావృత్తచకురమృతత్వమిచ్చన్‌ ॥ 

బ్రహ్మదేవుడు ఇంద్రియములను బహిర్ముఖముగా సృజించెను. కావున 
సర్వజీవులు బాహ్యమునే గాంచుచున్నారుగాని అంతరాత్మను చూచుట 
లేదు. ఎవడో అంతఃకరణ శుద్దిగల ధీరుడు మాత్రమే అమృతత్వ 
స్వరూపమగు ఆత్మ నవలోకింప దలంచి అంతర్ముఖుడై పరగి తుదకు 
ప్రత్యగాత్మను సాక్షాత్కరింవ జేసికొన గలుగుచున్నాడు అని కఠోపనిషత్తు. 


ఒక వెడల్పుగల అద్దమును పట్టుకొని బాహ్యముగా నుంచినచో పురో 
భాగవస్తువు లన్నియు దానియందు ప్రతిఫలించునేగాని అద్దము పట్టుకొనిన 
వాని దేహము ప్రతిబింబించ జాలదు గదా? అట్టి అద్దమును తనవైపు త్రిప్పిన 
బాహ్యదృశ్యము _|ప్రతిబింబింపక తనదేహము ప్రతిఫలించున ట్లు 
అంతర్హష్టియు, బాహ్యదృష్టియు గల వానిస్టితి గలిగియుండును. కావున 


22 నిర్విఘ్న యోగసిక 
చిత్తనిరోధమున్ను, నిర్మలత్వమును ఎంత అవసరమో (గ్రహించుకొనవచ్చును. 


కామబంధనమేవేదం నాన్యద స్తీహ బంధనమ్‌ । 
కామబంధన ముకో హీ నేహ భూయో౭_భిజాయతే ॥ 


కామము( విషయాసక్తి) ఒకటియే ఈజీవుని కిచట బంధనమునకును, 
పతనమునకును, విఘ్నములకును కారణము. ఇది ఒకటి తప్ప ఏ బంధన 
మును, విఘ్నమును లేదు. ఈ కామబంధనమునుండి విడుదల బొందిన జీవి 
మరల జనన మరణములను పొందదు. కామబంధనమే బంధనము గాని 
మటీయొకటి ఆత్మను బంధించునది లేదని (శ్రీ వేదవ్యాస భగవానులు 
శిష్యులతో అనేకసార్లు చెప్పిరి. 


xxx 


ఆండవభాగము 
యోగవిఘ్నములు 


యశ్చందసామృషభో విశ్వరూవః । ఛందోభ్యోల_ ధ్యమృతాత్సంబభూవ । 
స మేంద్రో మేధయా స్పృణోతు । అమృతస్య దేవ ధారణో భూయాసం | 
శరీరం మే విచర్షణం। జిహ్వా మే మధుమత్తమా ! కర్ణాభ్యాం భూరి విశ్రువం। 
(బ్రహ్మణః కోశో౨ సీ మేధయా పీహితః | శ్రుతం మే గోపాయ ॥ 


యః-ఛందసాం- బుషభః - విశ్వరూపః - ఛందోభ్యః -అధి- అమృ 
తాత్‌- సంబభూవ - సః - మా - ఇంద్రః - మేధయా -స్పృణోతు - అమృ 
తస్య - దేవ- ధారణః - భూయాసం - శరీరం- మే - విచర్షణం - జిహ్వా- 
మే - మధుమత్తమా - కర్ట్ణాభ్యాం - భూరి - విశ్రువం - బ్రహ్మణః - కోశః- 
అసి - మేధయా - పిహితః - శ్రుతం - మే - గోపాయ॥ 


యః = ఏ ప్రణవము ( ఈశ్వరుడు), ఛందసాం = వేదములలో, 
బుషభః = గ్రేష్టమైనదో, విశ్వరూపః = సర్వరూపమైనదో, ఛందోభ్యః = వేద 
రూపములైన, అమృతాత్‌ = అమృతమునుండి, అధి సంబభూవ = గలిగెనో, 
ఇంద్రః = పరమేశ్వర స్వరూపమైన, సః = అట్టి పరమాత్మ, మా = నన్ను, 
మేధయా = గ్రజ్ఞచేత, స్పృణోతు = సంతోష పెట్టునుగాక! హే దేవ= ఓ 
ప్రకాశస్వరూపుడవగు పరమేశ్వరా! అమృతస్య = బ్రహ్మజ్ఞానముయొక్క, 
ధారణః= ధరించువాడనుగా, భూయాసం = అగుదును గాక! మే, 
నాయొక్క, శరీరం=దేహము, విచర్షణం-యోగ్యమైనదిగా (భూయాత్‌= 
అగుగాక[), మే=నా యొక్క, జిహ్వా=నాలుక, మధుమత్తమా = అమృత 
స్వరూపముగా, (భూయాత్‌=అగుగాక!) కర్టాభ్యాం=చెవులతో, భూరి= 
అతిశయముగా; _ విశ్రువం=(శ్రవణము చేయునుగాక! _ బ్రహ్మణః= 
పరమాత్మకు, కోశః=నివాసస్తానముగా, (త్వం=నీవు) అసి= అగుచున్నావు. 
మేధయా= లౌకిక ప్రజ్ఞవేత, పిహిత= కప్పబడితివి.(సః= అటువంటి) (త్వం= 
నీవు మే=నాయొక్క, శ్రుతం= శ్రవణముజేసిన వేదజ్ఞానమును, గోపాయ= 
రక్షించుమా! 


24 -ర్విఘ్స యాగసిద్ది 


ఏ ప్రణవస్వరూపుడగు పరమేశ్వరుడు వేదములలో శగ్రేష్ణుడు 
గానున్నాడో, అమృత రూపములైన వేదములనుండి సముత్పన్నమైన 
సర్వరూపుడై యున్నాడో, అట్టి సర్వేశ్వరుడు నన్ను ప్రజ్ఞావంతునిగను, 
సంతోషవంతునిగను చేయుగాక! ఓ ప్రకాశస్వరూపుడవగు పరమాత్మా! నేను 
బ్రహ్మజ్ఞానమును ధరించువాడనుగా నగుదునుగాక! నా శరీరము 
జ్ఞానయోగ్యమైన దగునుగాక! నానాలుక అమృతస్వరూప మగునుగాక! 
శ్రోత్రములచేత విశేషముగా వినువాడ నగుదునుగాక! ఓ పరమాత్మా! నీవు 
పర|బ్రహ్మమునకు అధిష్టానముగా నున్నావు. లౌకిక జ్ఞానముచేత 
నావరింపబడి యున్నావు. ఆ నీవు నాశ్రవణ జ్ఞానమును రక్షించుమా! 


ఈలాటి వేదములలో చెప్పబడిన శాంతిమంత్రములను అర్ధము తెలిసే 
లాగున పఠించి ప్రార్టింపక పోవుటయే విఘ్నములు కలుగుటకు కారణమగు 
చున్నది. విఘ్నములు నశించుటకొటికే వేదములలో ఇట్టి మంత్రములను 
పరమేశ్వరుండు ఏర్పరచుట యైనది. 

అన్నదోషేణ చిత్తస్య కాలుష్యం సర్వదా భవేత్‌ ! 

కలుషీకృతవిత్తానాం ధర్మస్సమ్యక్‌ న భాసతే ॥ 

ఆహారదోషముచే సర్వదా చిత్తమునకు కల్మషము గలుగును. 
కల్మషవిత్తము గలవారికి ధర్మరహస్యమైన జ్ఞాన ముదయించదు. 


బురదనీటియందు చంద్రబింబము ్రకాశించనట్లు కలుషిత హృద 
యములలో జ్ఞానము (ప్రకాశించదు. ఆహారము శరీరమునకు గదా, మనస్సు 
నకేమి సంబంధమని తత్త్వచింతన లేనివారు పలుకుదురు. ఆహారముయొక్క 
కనిష్టభాగము మనోబుద్ది చిత్తాహంకారములుగా మారుచుండునన్న 
సత్యమును వారెరుంగకయున్నారు. దానికి సంబంధించిన ప్రమాణము క్రింద 
తెలుప బడును. ఆహారనియమము లేనివానికి ఆత్మనియమ ముండదు. 

ఆవారశుద్దా సత్త్వశుద్దిః సత్వశుడ్దా ధ్రువా స్పృతిః । 

'న్మృతిలాభే సర్వగ్రంథీనాం విప్రమోక్షః ॥ 


జూం Ne వి 
ఇండవ భాగము 25 


శుద్దాహారముచే మనఃశుద్దియు, మనళ్ళుద్దిచే దృఢమైన ప్రజ్ఞయు 
కలుగును. దృఢ ప్రజ్ఞచే సర్వ(గ్రంధులు (హృదయములోని ముడులు 
నిశ్ళేషముగా నశించును అని సన్న్యాస సముచ్చయము. 


అత్యావారః ప్రయాసళశ్ళ ప్రజల్పో నియమగ్రహః | 

జనసంగళ్ళ లౌల్యం చ షడ్చిర్యోగో వినశ్యతి ॥ 

శుద్దాహారమైనను మితిమీరి తినుటయు, అధికశరీర పరిశ్రమ చేయు 
టయు, అధికభాషణమును, మూర్ణపు పట్టుదల గలిగియుండుటయు, 
ప్రాకృత జనులతో కలిసియుండుటయు, విషయులోలత్వము కలిగి 
యుండుటయు- అను ఈ ఆరింటివల్ల యోగమునకు విఘ్నము కలుగునని 
హఠయోగ ప్రదీపిక. 


వ్యాధిస్తా నసంశయ ప్రమాదాలస్యావిరతి భ్రాంతిదర్శనా 

లబ్దభూమికత్వానవస్థితతత్వ్వాని చిత్తవికేపాస్తేల_న్తరాయాః ॥ 

రోగము, యోగనిష్టాన్టత, సంశయము, అజాగ్రత్త (సోమరి 
తనము), మత్తత (మాంద్యము), అతృష్తి, భ్రమ, సమాధియందు మనస్సు 
నిలువకపోవుట, చిత్తచాంచల్యము అను ఈ తొమ్మిదిన్నీ చిత్త ప్టైెర్య భంగకర 
ములు, యోగమునకు విఘ్నములని పతంజలిమహర్షి అభిప్రాయము. ఈ 
విఘ్నములనుండి నివృత్తి గలుగుటకు అనన్యభక్తితో పరమేశ్వరుని ధ్యానించ 
వలయును. ఈ విషయమై యోగపాదమున 23వ సూత్రమును చూడుడు. 


ఈశ్వరప్రణిధానాద్వా I 

ముందు వివరింపబడిన శ్రద్దాద్యుపాయములవలన సమాధియు, 
తత్సలమును మిగుల శీఘ్రముగా సిద్దించుచున్నను, భగవత్రణిధానమను 
సుకరమగు సాధనవలన అంతకన్న శీఘ్రముగ సమాధియు, తత్సలమును 
ప్రాప్తించును. 


అష్టాంగ యోగసాధనములకన్న సులభముగా కేవల ఈశ్వరార్చణ 
హృదయముతో పరమేశ్వరుని ధ్యానించువానికి నిర్వికల్బ సమాధియు, 


26 నిర్విఘ్న యోగసిడ్డి 


కైవల్య స్రొప్తియు కలుగును. 


(స్త్రీణాం స్త్రీసంగినాం సంగం త్యక్త్వా దూరత ఆత్మవాన్‌ | 
క్షేమే వివిక్త అసీనళ్చింతయేన్మామతంద్రితః ॥ 


తీవ్రతర ముముక్షు వైనవాడు (స్త్రీలను, స్త్రీలతో సంబంధముగల 
పురుషులను సహా దూరముగా విడిచి యేకాకియై నిర్మలమైన ఏకాంత స్థలము 
నందు ఆసీనుడై యింద్రియి సంయమియై ఆత్మచింతన చేయవలయునని 
శుకులు భాగవతమున తెల్పిరి. 


స్ర్రీసంబంధము గలవాడైనచో విరక్తుని మనస్సునుకూడ (క్రమముగా 
విషయవాసనలోనికిగాని, వివాహములోనికిగాని దింపుటకు అవకాశము 
కలదు. పురుషులకు చెప్పినది | స్త్రీలకుగూడ అన్వయించును. వైరాగ్యము గల 
స్త్రీలు పురుషులుండే స్టలములో ఉండుట మంచిది గాదు. 


రసాయన క్రియావాదో జ్యోతిషం క్రయవిక్రయమ్‌ । 
వివిధాని చ శిల్పాని వర్ణయేత్పరదారవత్‌ ॥ 


రసాయన క్రియలున్ను, రసవాదవిద్య (బంగారము చేయుట), 
వైద్యము, మాంత్రికము, జ్యోతిషము, (క్రయవిక్రయములు వురియు 
అనేకములగు శిల్పములు మొదలైనవానిని తీవ్రతర ముముక్షుత్వము 
గలవాడు ఏకపత్నీ వ్రతనిష్ట గలవాడు పరస్త్రీలతో సంబంధము చేయనట్లు 
వర్ణించవలయును. 


పైజెప్పినవానివర్ణ ప్రాకృత జనులు ఎక్కువగ జేరి బ్రహ్మనిష్టకు ప్రతి 
బంధమును కలుగజేయుదురు. దీనివల్ల పరోపకారదూరులై యుండవల 
యునని అభిప్రాయము గాదు. పై తెలిపిన కార్యములు చేయువారు అనేకులుం 
టున్నారు. తీవ్రబ్రహ్మనిష్టులు చాలా అరుదైరి. పైన నిరూపించినవారు దేహ 
మునకు సంబంధించిన రోగమును నివృత్తి చేయుదురేగాని ఆత్మకు సంబం 
ధించిన భవరోగమును రహిత మొనర్చజాలరు. భవరోగము గలవారు 
దేహారోగ్యమును, భోగమున్ను గలిగియుండినను ఆత్మశాంతిని, మానసిక 


రెండవ భాగము 27 
సుఖమును పొందజాలరు. 


సమాధా క్రియమాణే తు విమ్నాశ్చాయాంతి వై బలాత్‌ | 
అనుసంధానరాహిత్యమాలస్యం భోగలాలసమ్‌ ॥ 


లయస్తమళ్చ వికేపో రసాస్వాదశ్చ శూన్యతా | 

ఏవం యద్విఘ్నబాహుళ్యం త్యాజ్యం తద్ర్రహ్మవిజ్ఞనైః ॥ 

యోగసమాధి నభ్యసించువానికి విఘ్నములు తనంతటనే బలాత్కా 
రముగానే వచ్చుచుండును. అవేవనగా బ్రహ్మానుసంధానము లేకుండుట 
సోమరితనము, భోగాసక్తి ఏమియు తెలియక పోయెడు అవస్థ, నిద్ర, 
వివేకము మందగించుట, రసాస్వాదము (నేను బ్రహ్మానుభవము పొందిన 
వాడనను అభిమానము), ఏమియు తోచకపోవుట అను ఎనిమిదిన్నీ 
యోగవిఘ్నములు. (అపరోక్షానుభూతి 127, 128) 


ఇట్టి విఘ్నములను ఆహారనియమముచేతన్సు కొంత ప్రాణాయా 
మముచేతను, మెలకువగల బ్రహ్మనిష్టుల దగ్గర నుండుటచేతను నివృత్తి 
చేసుకొనవలయును. 


అగ్నికుండసమా నారీ ఘృతకుంభసమో నరః | 
'సంసర్గేణ విలీయేత తస్మాత్తాం పరివర్ణయేత్‌ ॥ 


స్త్రీ నిప్పుకుండవంటిది, పురుషుడు నేతికుండతో సమానుడు. 
కాబట్టి యీ రెండింటి సంయోగముచే నాశముకల్లును. కనుక స్త్రీని వర్ణించ 
వలయును అని అవధూతగీతలో దత్తాత్రేయవచనము. 

నిప్పుకుండపై నేతికుండను పెట్టిన ఎట్టు కరుగక యుండదో బ్రహ్మ 
నిష్టులగు (స్త్రీపురుషులయొక్క ఏకస్టల నివాసమున్ను అటువంటిదే. పురు 
షులకు చెప్పేలాగున బ్రహ్మచర్య వ్రతమును సల్పు నారీమణియు గ్రహించు 
కొనవలయును. ప్రకృతియొక్క శక్తి ఆలాగున నుండునని ,శ్రీదత్తా త్రేయులే 
చెప్పియుండగా, ఇక సందేహము ఏల? విశాలమైన ప్రదేశములలో దూర 
దూరముగా స్త్రీపురుషులకు ప్రత్యేక నివాసస్టల ముండిన అంత బాధా 


18 నిర్విఘ్న యోగసిక్ట్‌ 


కరము గాదు. 


గౌడీ మాధ్వీ తథా పైష్టీ విజేయా త్రివిధా సురా | 
చతుర్జీ స్త్రీ సురా జ్లేయా యయేదం మోహితం జగత్‌ ॥ 


1.బెల్లము, చెరుకుపాలు మొదలగువానిచే చేయు సారాయి. 2. 
ఇప్పపువ్వు, మరికొన్ని వస్తువులు కలిపి చేయు సారాయి, 3.మినపపిండి, 
తుమ్మచెక్క మొదలగు కొన్ని వస్తువులు కలిపి ఉత్పత్తి చేయు సారాయి(కల్టు) 
అని సారాయి మూడు విధములు, ఆడుది నాల్గవదియైన గొప్ప సారాయి 
యని తెలిసికొనుము. ఈ (స్త్రీమోహమను సారాయిచేత సమస్త ప్రాణులును 
బద్దుల గుచున్నవి. (అవధూత గీత) “దేవాసుర మానుషరంి- దేవతలు, 
అసురులు, రాక్షసులు, మానవులు ఈ నాల్గవ సారాయిచేత మోహపరవశులై 
పోవుచున్నారు. పైజెప్పిన మూడు సారాయిలవల్ల కొంతసేపు మాత్రమే కైపు 
కలిగి ఒడలు తెలియక పోవునేగాని, నాల్గవ 'సురాపొనముచే గలిగెడు కైపు ఈ 
జన్మ అంతమువరకే గాక మరుజన్మమువరకు నిలచియుండును. ఇది పూర్వ 
జన్మవాసన యని చెప్పబడును. 


వేధా ద్వేధా భ్రమం చక్రీ కాంతాసు కనకేషు చ । 
తాసు తేవ్వవ్యసకో హి నరో నారాయణో భవేత్‌ ॥ 


బ్రహ్మదేవుడు రెండు విధములగు మాయలచేత జీవులను సృష్టించెను. 
అవి యేవన కాంతయు, కనకము నగును. ఈ రెంటినుండి విముక్తి బొందిన 
నరుడు నారాయణుడగును. ఆలాగున పురుష సంబంధమును, ధనమును 
విడిచినవో నారి నారాయణి యగును. ఇది ఉత్తమ గృహస్థాశ్రమములో 
నుండువారిని గురించి చెప్పినది కాదు. విరక్తులై బ్రహ్మనిష్ట చేయువారిని 
గురించి తెల్పినదని గ్రహించుకొనవలయును. 


అసమ్మానాత్తపోవృద్దిః 'సమ్మానాత్తపసః క్షయః | 
అర్చితఈ పూజతో విప్రో దుగ్దా గౌరివ సీదతి ॥ 


బహుమాన సత్కారాదులు కలుగవలెనని తలంచి యుండు యోగి 


రెండవ భాగము 29 


క్రమముగా కృష్ణపక్ష చంద్రునివలె క్షయించును. ఆలాగున గౌరవాదులు కావ 
అయునని తలంపులేని యోగి శుక్షపక్ష చంద్రునివలె వృద్దినాందును. 
మటీయు గౌరవాదులకు లోబడిన యోగిజ్ఞానముకూడ పాలు పితికిన 
తరువాత అవుయొక్క పొదుగు చిక్కిపోవునట్లు క్షయించును అని 
మనుస్మృతి. 

మనో నామ మహావ్యా(ఘో విషయారణ్యభూమిషు | 

చరత్యత్ర న గచ్చంతు సాధవో హే ముముక్షవః ॥ 


విషయమును మహారణ్యమునందు వునస్సను (ప్రకృతియను 
పెద్దపులి తిరుగుచున్నది. కాబట్టి సాధువులగు ముముక్షువులారా! మీ 
రచ్చోటికి వెళ్లవద్దని వివేకచూడామణి. 


అభక్యభక్షణే శ్రద్దా తథాల_భక్యస్య భక్షణమ్‌! 

అభత్యం |బ్రహ్మవిజ్ఞానవిహీనస్రైవ దేహినః ॥ 

శ్వాస్త్రనిషిద్ద భక్షణమునందు ఆశయు, ఆలాగున నిషిద్దాహారము 
భుజించుటయు (బ్రహ్మజ్ఞానమునకు హానికరము అని పాశుపత 
బ్రహ్మోపనిషత్‌. 

ఉపనిషత్తులే ఈ లాగున నుద్దోషించుచుండగా అడి తినిన నేమి? 
త్రాగిన నేమి? మనస్సే కదా కారణమని చెప్పువారిని గురించి లోకమే 
(గ్రహించుకొనవచ్చును. 


జ్ఞానే మమోదితే భోగాః కిం కుర్వంతీతి యే విదుః 
భోగే సంగం మతేర్చంగం జ్ఞానే థిల్యమాప్నుయుః॥ 
జ్ఞానము కలిగిన పిమ్మట భోగము మమ్ము ఏమి చేయునని యెవరైన 
విచారశూన్యులు తలంచిరేని విషయభోగములచే వారి మనస్సు చెడిపోవు 
ననియు, జ్ఞానముకూడ గాలిచే మేఘము శిథిలమై పోవునట్లు నశించుననియు 
(గ్రహించుకొనవలయును. 
F4 


30 ఎర్విఘ్న యోగసిక్ట్‌ 


యశ్శా/స్త్రవిధిముత్సృజ్య వర్తతే కామకారతః। 
న స సిద్దిమవాప్నోతి న సుఖం న పరాం గతిమ్‌॥ 


ఎవడు శా(న్త్రమునందు చెప్పబడిన విధుల నతిక్రమించి యధేచ్చగా 
సంచరించునో వాడు తత్త్వజ్ఞాన మొందడు. స్వర్గఫలమునుగూడ అను, 
భవింపడు. ఇహలోకసుఖమునుకూడ పొందలేడు. మరి యేమన దుర్గతినే 
పొందును. 

సర్వే బ్రహ్మ వదిష్యంతి సంప్రాప్తే తు కలౌ యుగే! 

నానుతిష్టంతి మైత్రేయ! శిశ్నోదరవరాయణాః॥ 

ఓ మైత్రేయుడా! కలియుగమున అందరున్నూ వేదాంతు లగుదురు. 
బ్రహ్మమును గురించియే మాట్లాడుదురు. బ్రహ్మనిష్టులు చేయవలసిన అను 
ష్టానములను కొంచెమైనను చేయరు. మరియు నెట్టుందురనగా శిశ్నోదర 
పరాయణులై ప్రబలముగా తిరుగుచుందురని పరాశరవచనము. 


శిశ్నీదర పరాయణులనగా జొహ్వేంద్రియ గుహ్యేంద్రియ సుఖములనే 
కోరువారు. ఈ రెండింటియొక్క నిరోధ మెంతవరకు కలుగలేదో, అంత 
వరకు ముక్తిద్వారము తెరువబడదు. వీటి నిరోధ మెప్పుడు కలుగునో 
అప్పుడే బ్రహ్మరంధ్రము తెరువబడును. 

ఉత్తమాం వృత్తిమా శ్రిత్య నీచవృత్తిం సమాశ్రితః | 

ఆరూఢపతితో జ్ఞేయః సర్వకర్మబహిష్కృతః ॥ 


ఎవడు పరమపావనమగు బ్రహ్మనిష్థాది సద్వ్బృత్తుల నాశ్రయించి నీచ 
వృత్తియగు విషయభోగాదుల నవలంబించునో వాడు ఆరూఢపతితుడని తెలి 
యదగినది. అట్టివాడు సమస్త పుణ్యకర్మములనుండి బహిష్కరింపదగిన 
భ్రష్టుడని భావము. 

ఇంద్రియాణాం హి చరతాం విషయేషు స్వభావతః। 

బలాదాహరణం తేషాం ప్రత్యావారస్స ఉచ్యతే ॥ 


'రెండన భాగము 31 


ఇంద్రియములకు స్వభావముగా విషయములందు సంచగించుట 
నైజగుణము. ఆ యింద్రియములను ధ్యానబలము గల బుద్దిచే నాకర్షించి 
పరబ్రహ నిష్టయందు నిలుపుట 'ప్రత్యాహారమని చెప్పబడును. 

ప్రవృత్తిమార్గముయొక్కయు, నివృత్తిమార్గముయొక్కయు స్వభావ 
మిచ్చట నిరూపించడ మైనది. విషయములలో సంచరించు స్వభావమును 
దానినుండి మజలించుటయే నివృత్తిమార్గస్టుని కార్యము. ప్రవాహవేగమునకు 
లోబడిపోయెడి అచేతనవస్తువులు సముద్రములోనికి చేరును. చైతన్యజీవులు 
ప్రవాహమున కెదురేగి గమ్యస్టలములోనికి చేరుదురు. ఇదియే (ప్రవృత్తి నివృత్తి 
మార్గములలో నుండువారి లక్షణమని [గ్రహించవలయును. 


మణిమం త్రౌషధెర్వహ్నీ స్సుదీప్తో౭ిపి యథేంధనమ్‌। 

ప్రదగ్దుం నై వ శక్తస్స్యాత్‌ ప్రతిబద్ధ స్తథైవచ ॥ 

జ్ఞానాగ్నిరపి సంజాతః ్రదీ ప్లస్సుదృఢో£_పి చ। 

ప్రదగ్టుం నై వ శ క్రస్స్యాత్‌ ప్రతిబన్టస్తు కల్మషమ్‌ ॥ 

మండుచుండెడి యగ్నిని మణిమం త్రౌషధములవే కట్టు గట్టునప్పుడు 
ప్రజ్వలించినట్లు కనిపించినను ఎట్లు దహనశక్తి లేకుండ పోవునో; యాలాగున 


శ్యాస్త్రజ్ఞానాగ్ని ప్రకాశించి దృఢబోధ గలిగినను విషయవాసన యుండినచో 
కర్మబీజములను దహింపజేయ శక్తి గలిగియుండదు అని పరాశరసంహిత. 


ఘుటిక మొదలగు మణిమంత్రాషధములచే అగ్నియొక్క దహనశక్తిని 
కట్టిన మామూలుగా వెలుగుచున్నట్లు కనపడినను కాల్చెడి శక్తి యుండదు. 
ఇట్టి ఘుటీకాముణి మొదలగు ప్రయోగములవలననే కొందరు అగ్ని 
గుండములో గూర్చొనియున్నను కాలకుందురు. అది జ్ఞానశక్తి గాని, 
యోగశక్తి గాని కాదు. జనులను భ్రమింపజేయుటకు మాత్రమే యుపయోగ 
పడును. - 


న ప్రమాదో౭ి_త్ర కర్తవ్యో విదుషా మోక్షమిచ్చతా। 
ప్రమాదే జృంభతే మాయా సూర్యాపాయే తమో యథా॥ 


32 నిర్విఘ్న యోగసిడి 


మోక్షమును గోరువారు సమాధినిష్ట విషయమై యజాగ్రత్త నొంద 
దగదు. సూర్యుడస్తమింపగా చీకటి ఉజ్జ్బ్రంభించినట్లు ప్రమాదమునందు 
మాయ ఉజ్జుంభించుచున్నది అని వివేకచూడామణి. 

విపరీతార్ధధీర్యావన్న నిళ్లేషం నివర్తతే ! 

స్వరూపస్స్ఫురణం యావన్న ప్రసిద్ద్యత్యనగ్గళమ్‌ ॥ 

ఎంతవజికు ఆత్మస్వరూపముయొక్క విపరీతభావన నిశ్ళేషముగా 
తొలగదో, ఎంతవజకు స్వరూపానుభవ మనర్గళముగ సిద్దింపదో, అంత 
వజకు వారు సమాధినిష్టలను, నిదిధ్యాసనముల నభ్యసించుచుండవలయు 
నని సర్వవేదాంతసం గ్రహము. 

గృహకర్మసమాస క్రమహం బ్రహ్మేతి వాదినమ్‌। 

కర్మబ్రహ్మోభయ[భ్రష్టం తం త్యజేదంత్యజం యథా॥ 

గృహకృత్యములలో ఆసక్తిగల చిత్తముగలవాడై నేను బ్రహ్మసాక్షాత్కా 
రము గలవాడనని చెప్పువాడు కర్మ, బ్రహ్మ ఉభయములనుండి భ్రష్టు 
డగును. అట్టివాడు అంత్యజానివలె సజ్జన సంఘములనుండి తొలగింప 
బడదగినవాడు. 


గృహస్థాశ్రమసంబన్ద ధర్మమును విడువనివాడును, బ్రహ్మసాక్షాత్కా 
రస్టితిని పొందనివాడును ఉభయ భ్రష్టు డనబడును.చెట్టు నెక్కినవాడు పై 
కొమ్మయందు కాలిని పెట్టుటకు ముందుగా రెండవపాదము నెత్తిన ఏలాగున 
క్రిందపడిపోవునో ఆలాగున గృహస్టధర్మము ననుష్టించక, బ్రహ్మధర్మమును 
బొందక తన ధర్మమును విడిచినవాడును పతనము నొందును. 


మక్షికాపాదమాత్రం తు యథా హి విషమం విషమ్‌ | 
క్రియా తు నిఖిలా౭_ల్సాపి విపాకే దారుణా భవేత్‌ ॥ 
అణుమాత్రం విషం య త్తద్రాహకాలే లవాగ్నివత్‌ | 
తథైవానుభవే భోక్తుర్మహాపీడాం కరోతి హి ॥ 


రెండన భాగము 33 


తథైవ పాతకం కర్మ క్రియాకాలే£_ల్బమేవ యత్‌ | 
తద్భోగసమయే కర్తుర్విపాకే మేరుతాం వ్రజేత్‌ ॥ 


ఓ మానవుడా! కర్మఫలము మిగుల విచిత్రమైనది. చెప్పెద వినుము. 
మిగుల తెలివి గలవాడుకూడ కర్మకు లోబడి కష్ట మొందుచున్నాడు. ఈగ 
కాలు మాత్రము మిగుల 'స్వల్పమైనను విషము చాలా చెడ్డది. కర్మ 
లొనర్బునపుడు స్వల్పముగా నున్నప్పటికిని అవి యనుభవకాల మప్పటికి 
మిగుల దారుణము లగును. విషమును అణుమాత్రము పుచ్చుకొనినను 
అనుభవకాలమునకు స్వల్పమగు అగ్ని విశేషముగ (ప్రజ్వలించున ట్లు 
విశేషబాధను గలిగించును. అదే రీతిగా పాపకార్యమును జేయునపుడు 
మిగుల స్వల్పముగ నున్నప్పటికిని అనుభవకాలము వచ్చునప్పటికి మేరు 
పర్వతమువలె మిగుల గొప్పది యగును అని మాఘపురాణము. 


పాపకర్మముయొక్క స్వభావమును విన్నారుగదా! మజ్జీవిత్తనము 
ఎంత సన్నదియైనను వృక్షముగా పరిణమించునపు డెంత గొప్పదిగా 
నుండునో పాపముయొక్క స్టితియు నాలాగున నుండును. 


చిత్రామృతం నామృతమేవ విద్ధి చిత్రానలం నానలమేవ విద్ధి! 
చిత్రాంగనా నూనమనంగనేతి వాచావివేక స్వవివేక ఏవ ॥ 


ఓ! రామచంద్రా చిత్రమందలి యమృత మమృతము గాదు. చిత్ర 
మందలి యగ్ని యగ్నిగాదు. చిత్రమందలి (స్త్రీ, (స్త్రీగాదు. ఇట్లే వాచా వివేకము 
వివేకము గానేరదు. అది యవివేకమే యగును. 


అనుష్టానములేని వేదాంతబోధ లన్నియు సినిమాలో గనిపించెడి 
క్షీరసాగర మథనమున గలిగెడు అమృతమువలెను, లంకాదహనము వలెను, 
గ్ర్రీబొమ్మలవలె నుండును. అట్టి యమృతమును భుజించిన దేవత్వము 
సిద్దించునా? అట్టి నిప్పులో తృణమైనను కాలునా? అట్టి (స్త్రీతో సంసార 
మును జేసి సంతానమును గనగలుగునా? పైజెప్పిన బోధలవలన గలిగెడు 
ప్రయోజన మిట్టిదే. 


34 నిర్విఘ్న యోగసిక్ట 


ఇహైవ నరకవ్యాధేశ్చికిత్సాం న కరోతి యః | 

గత్వా నిరౌషధం దేశం వ్యాధిస్టః కిం కరిష్యతి! 

ఈ జన్మమునందే నరకవ్యాధికి చికిత్సను ఎవడొనర్పడో అనగా 
సంసార తరణోపాయమునై యత్నింపడో అతడు పరలోకమును పొందినను 
ఏమి చేయగలుగును? బౌషధమును, వైద్యుడున్ను లేని దేశములో రోగము 
గలవాడు వెళ్ళి ఏమి బాగుచేసికొనగల్లును? అనగా సత్కర్మలచే స్వర్గాది లోక 
ముల పొందినను అచట మోక్షసాధన కార్యముల నేమియు జీవులు చేయ 
జాలరు. దానికి మనుష్యలోకమే తగియున్నది. కావ్యుకర్మల ఫలవును 
భవించుటకు మాత్రము స్వర్గలోక మేర్చడినది. అనగా మనుష్యజన్మలో 
మాత్రమే బ్రహ్మధ్యానమును జేయుటకు తగిన యంతఃకరణసృష్టి 
యేర్చడియున్నది. అట్టి సామర్ధ్యము దేవతలకుగాని, మరి యెవ్వరికిగాని 
కలిగియుండలేదు. జన్మము అన్నింటిలోను మానవజన్మము జ్ఞానముతో 
గూడిన దనియు, ఉత్కృష్ట మైనదనియు చెప్పుటకు కారణమిదియే. 


ఉపసర్గాః (ప్రవర్తంతే దృష్టే వ్యాత్మని యోగినః। 


కామ్యాః క్రియా స్తథా కామాన్మనుష్యో యోల భివాంఛతి | 
(స్త్రియం దానఫలం విద్యాం మాయాం కుష్యం ధనం దివమ్‌ 


దేవత్వమమరేశత్వం రసాయనం వయః క్రియామ్‌ । 
మరుత్రవదనం యజ్ఞం జలాగ్నావేశనం తథా ॥ 


(్రాద్దానాం సర్వదానానాం ఫలాని నియమాం స్తథా [ 
తథోవవాసాత్‌ పూర్తాచ్చ దేవతాభ్యర్చనాదపి ॥ 


విఘ్నమిత్ధం ప్రవర్తీత యత్నాద్యోగీ నివర్తయేత్‌ 
బ్రహ్మసంగి మనః కుర్వన్నువనర్గెః ప్రముచ్యతే | 


రెండవ భాగము 35 


యోగుల కాత్మదర్శన కాలమం దేవిఘ్నములు గలుగుచున్నవో, 
వాటిని నీకు సంగ్రహముగా జెౌప్పెద వినుము. కామ్య క్రియలున్ను; అట్లే 
కామముచేత పురుషుడు, (స్త్రీ, దానఫలము, విద్య, వంచనము, బంగారు 
వెండి మొదలగునవిన్ని దానికంటె అన్యములైన లోహములున్ను, ధనము, 
స్వర్గము, దేవత్వము, ఇంద్రత్వము, రసాయనము, వయస్సు, క్రియ 
వాయువులో చరించుట, యాగము, జలస్తంభనము, అగ్నిస్తంభనము నందు 
ప్రవేశించుట, అ ట్లే శ్రాద్దముయొక్క ఫలమును, సకలదానముల ఫలమును, 
వివేకములేని నియమముల నిచ్చగించుచున్నాడు. అట్లే కఠినోపవాసముల 
చేతను, ఇష్టాపూర్తములయిన గుంటలు, బావులు, తటాకములు మొదలగు 
నవి నిర్మించుటచేతను, దేవతార్చనలచేతను, అతిథులచేతను, బాహ్య 
కర్మములచేతను కలుగు విఘ్నములను గోరుచున్నాడు. ఈలాటి విఘ్నములు 
కలుగుచున్నవి. వాటిని యోగియైనవాడు ప్రయత్నమువేత మరలించి 
మనస్సును బ్రహ్మమునందు లగ్నముచేసి త్యజించి యావిఘ్నములనుండి 
విడివడుచున్నాడు అని హఠయోగ ప్రదీపిక- పీఠిక. 

ఇది ఒక్కొక్కదానిని విశదీకరించి వ్రాయవలసీనచో (గ్రంథ బాహుళ్య 
మగును. కనుక అనుభవజ్ఞులద్వారా గ్రహించుకొనవలయును. 

విహితస్యాననుష్టానాన్నిషిద్ధస్య చ సేవనాత్‌ | 

అని(గ్రవాన్చే న్లియాణాం నరః పతనమృచ్చతి ॥ 

విహితమైన యనుష్టానమును చేయకపోవుటచేతను, నిషిద్దకార్య 
మును చేయుటచేతను, ఇంద్రియములయొక్క నిగ్రహము లేకపోవుటచేతను 
మనుజుడు పతితు డగుచున్నాడు. 

యతతో హ్యపి కౌంతేయ! పురుషస్య విపశ్చితః। 

ఇంద్రియాణి 'ప్రమాథీని హరన్తి ప్రసభం మనః॥ 

ఓ యర్జునా! ఇంద్రియములను విషయములనుండి మజలించుటకు 
ప్రయత్తి-కుచున్న విద్వాంసుడైన పురుషునియొక్క మనస్సునుగూడ క్షోభ 


36 )ర్విఘ్న యోగసిక 


మును గలుగజేయునట్టి యిం ద్రియములు బలాత్కారముగ హరించుచున్నవి 
అని గీత. 


దీనియందు “యతలళః విపశ్చితణ? అను రెండు పదములను 
ప్రయోగించ డమైనది. ప్రయత్నము జేయువాడును, విద్యావంతుడు 
అగువాని మనస్సు గూడ ఆకర్షింపబడునని చెప్పుచుండగా తదితరులను 
గుటీంచి చెప్పవలయునా? 

ధ్యాయతో విషయాన్ఫుంసస్సంగ స్తేషాపజాయతే । 

సంగాత్సంజాయతే కామః కామాత్‌ క్రోధో౬_భిజాయతే ॥ 

క్రోధాద్భవతి సమ్మోహస్సమ్మోవాత్స్టృతివి భ్రమః। 

'సృతిభ్రంశాద్భుద్దినాశో బుద్దినాశాత్రణశ్యతి ॥ 

ఇంద్రియ విషయములను చింతించుచున్న మనుజునకు ఆ విషయ 
ములందాసక్తి కలుగుచున్నది. అట్టి యాసక్తిచే కోరిక గలుగుచున్నది. కోరిక 
వలన కోపము జనించుచున్నది. కోపమువలన నవివేకము గలుగుచున్నది. 
యుక్తాయుక్త వివేకము లేని యవివేకమువలన మతిభ్రమ గలుగుచున్నది, 
మతిభ్రమవలన బుద్ది నశించుచున్నది. అట్టి బుద్దినాశమువలన తాను తప్పక 
నశించుచున్నాడు. 


ఇవన్నిటికిని విషయవాంఛయే కారణ మగుచున్నది. అట్టి సంకల్పము 
గలుగునపుడే నివృత్తి చేసిన ప్రమాదము గలుగదు. చింతచెట్టు అంకురించు 
నపుడే సులభముగ గోటితో త్రుంచివేయవచ్చును. పెద్ద మానైనచో 
తీసివేయుట కెంత ప్రయాసమో వాసనావృత్తులయొక్క స్వభావ మాలాగున 
నుండును. 

న కర్మణామనారమ్మాన్నైష్కర్మ్య్యం వురుషోది_శ్నుతే | 

న చ సన్న్యసనాదేవ సిద్దిం సమధిగచ్చతి ॥ 

పురుషుడు చేయవలసిన యనుష్టానములను చేయకపోవుటచేత నిష్కామ 
కర్మముచేత పొందలసిన మోక్షమును బొందడు. నిష్కావుకర్మాను 


రెండవ భాగము 37 


ప్థానమును వదలుటచేతను, లేక దేహసన్న్యాసము మాత్రముచేతను నైష్కర్య్య 
సిద్దిని పొందడు. 

ఇం ద్రియస్యేం ద్రియస్యార్ధే రాగద్వేషై వ్యవస్థితౌ ! 

తయోర్న వశమాగచ్చేత్తా హ్యస్య పరిపనినౌ ॥ 

ప్రతి ఇంద్రియముయొక్క విషయమునందును ఇష్టానిష్టములు గలిగి 
యుంటున్నవి. కనుక ఆ రాగద్వేషములకు అధీనము గాకూడదు. ఆ రాగ 
ద్వేషములు ఈ ముముక్షువగు పురుషునకు శత్రువులు. అనగా విఘ్నకారులు. 

నాత్యశ్నతస్తు యోగో౬స్తి న వైకాన్త మనశ్నతః | 

న చాతిస్వవ్నశీలస్య జూగ్రతో నైవ చార్జున! ॥ 

ఓ యర్జ్హునా! యధికముగా భోజనము జేయువానికిని, బొత్తిగా 


భుజింపని వానికిని నధికముగా నిద్రించువానికిని, బొత్తిగా నిద్రించని 
వానికిని యోగము సిద్దింపదు. 


1. ఎక్కువ భుజించుట, 2.భోజనము లేకుండుట, 3. అధికముగా 
నిద్రించుట, 4. నిద్రలేకపోవుట - యీ నాలుగు యోగమునకు విఘ్నములు. 

వ్రయత్నాద్యతమానస్తు యోగీ సంశుద్ధకిల్చిషః | 

అనేకజన్మ సంసిద్దస్తతో యాతి వరాం గతిమ్‌ ॥ 

పట్టుదలతో యత్నించుచున్న యోగనిష్టుడు పాపరహితుడై అనేక 
జన్మములందు అనుష్టించుటవలన పొందదగిన యోగసిద్దిని బొందు 
చున్నాడు. పిమ్మట సర్వోత్తమమగు మోక్షమును బొందుచున్నాడు. 


ఏ వృక్షమునుండి యెక్కువ ఫలము లభించునో, యది ఫలించుట 
కున్ను ఎక్కువ కాలము పట్టును. స్వల్పఫలము నివ్చెడు కూరగాయల చెట్టు 
త్వరలో ఫలించినను శీఘ్రముగనే నశించును. బ్రహ్మనిష్టలు హృదయ 
క్షేత్రమున ప్రణవస్వరూపమగు పరబ్రహ్మబీజమును బెట్టి పోషించుచున్నారు. 
దీని ఫలమారంభించిన యనంత కల్పములవజికును నశించని బ్రహ్మానంద 


38 నిర్విఘ్న యోగసిక్ట 


ఫలమును గలుగజేయున దగుటచే ఫలించుట కెక్కువ కాలము పట్టును. 
కావుననే “న స పునరావర్ణ్శతే” అనియు, “యస్మాద్భూయో న జాయతే”? 
యనియు [శ్రుతిసృతులు ఘోషించు చున్నవి. “యం ప్రాప్య న నివర్తంతే 
తద్దామ పరమం మమా” యని గీతాచార్యు డుపదేశించుట కిదియే హేతువు. 
యయా స్వవ్నం భయం శోకం విషాదం మదమేవ చ । 
న విముంచతి దుర్మేధా ధృతిస్సా పార్ట తామసీ ॥ 


ఓ యర్హునా! దుష్టబుద్దిగల యే మనుజుడు అతినిద్రను, భయమును, 
దుఃఖమును, దిగులును, మదమును విడువడో అట్టి స్వభావము తామస 
గుణమే యగును. ఇవిన్ని యోగమునకు విఘ్నకారులు అని గీత. 


స తరతి స తరతి స లోకాంస్తారయతి । 


ఎవడు సంసార సాగరమును దాటునో వాడే దాటినవాడు. వాడు 
లోకములో నుండువారిని దాటించుటకు శక్తిమంతు డగునని నారదభక్తి 
సూత్రము. 


దీనివలన తాను తరించిన పిమ్మటనే ఇతరులను తరింపజేయుటకు 
యత్నించవలయును. లేనిచో ప్రయోజన ముండదు. శ్రీ) బుద్దదేవుని జీవిత 
చరిత్రములో నీ విషయము గనందగును. (శ్రీశంకర, శ్రీయేసు, శ్రీమహ 
మ్మదు మొదలగు ప్రవక్త లాలాగుననే చేసిరి. వారి చరిత్రములో నీ విషయము 
తెలిసికొనవచ్చును. 


స్రీ) ధన నాస్తిక చరిత్రం న శ్రవణీయమ్‌ ॥ 


భగవద్భక్తులు, విరక్తపురుషులు స్త్రీ ధన నాస్తికులయొక్క చరిత్రము 
లను వినరాదు. ఈ మూడును బ్రహ్మజ్ఞానమునకు విఘ్నములు. 


శుద్దిద్వయం మహత్కార్యం దేవానామపి దుర్లభమ్‌ 1 
కౌపీనశుద్దిః ప్రథమా వాక్యశుద్దిరనంతరా ॥ 


దేవతలకు 'సహా మహత్కార్యవుగు ఈ శుద్దిద్వయము మహా 


రెండవ భాగము 39 


దుర్లభము. మొదటిది కౌపీనశుద్ది - రెండవది వాక్యశుద్ది. 
కౌపీనశుద్ది యనగా బ్రహ్మచర్యవ్రతము. వాక్‌ శుద్దియనగా సత్య 
వచనము, నిషిద్దాహారమును కోరకుండుట. దేవతలు మొదలు మనుష్యు 


లందరును ఈ శుద్దిద్వయమును పొందకనే మాయామోహములో బడిపోవు 
చున్నారు. ఈ ద్వివిధశుద్దులు లేకపోవుటయు విఘ్నకారణము. 


ద్వయమేతన్న సిద్దం చేజ్జీవితం తు నిరరకమ్‌ 1 
యథా త్వం విద్ది పుణ్యాత్మన్‌ రంధ్రపాత్రే చ పాచనమ్‌ ॥ 


జొహ్వాపస్టల రెంటియొక్క శుద్ది గలుగనివో నతని జీవితము నిరర్ద 
కము. ఓ పుణ్యాత్ముడా! అదెట్లనిన వినుము. రంధ్రము పడీన పాత్రము 
పచనక్రియ కెట్టుపయోగపడదో యాలాగున నుండును. 


ఉలూకస్య యథా భానురస్టకారః ప్రతీయతే | 
'స్వప్రకాశే పరానందే తమో మూఢస్య జాయతే ॥ 


గుడ్లగూబకు సూర్య ప్రకాశము చీకటిగా కనబడునట్లు మూఢునకు 
స్వ ప్రకాశ పరానందమునందు చీకటియే కనబడును. 


అంతఃకరణమున తమోగుణము గలవానికి నిరతిశయానంద బ్రహ్మ 
సుఖమందు దృష్టి గోచరింపదు. 


లయ, విక్షేప కషాయ, రసాస్వాదేభ్యో రక్షితం 
మే చిత్తమవి్వఘ్నన బ్రహ్మణ్యవస్రితం భూయాత్‌ ॥ 


అయము (ఆలస్యము, సోమరితనముచేగాని, నిద్రచేగాని ప్రవృత్తి 
రహితమైనది. విక్షేపము- వృత్తి బహిర్ముఖ మగుట, కషాయము రాగాది 
దోషమువలన కలిగెడి వునోమాలిన్యము రసాస్వాదము- తాను 
యోగసమాధిని పొందినట్లు గలిగెడి భావము. ఇది యానందవముయ 
కోశమున గలుగును. పైజెప్పిన నాలుగును నిర్వికల్ప సమాధినిష్టకు 
ప్రతిబంధకములు. అనగా విఘ్నములు అని బ్రహ్మవిదాశీర్వాద పద్దతి. 


40 నిరిము యోగసీడ్లి 


(ప్రతివారును ధ్యానానుష్టానానంతరము ఈ బ్రహ్మవిదాశీర్వాద పద్దతి 
యను చిన్నగ్రంథమును పారాయణచేయుట మంచిది. అట్లయిన యోగ 
విఘ్నములను దెలిసికొనవచ్చును. విఘ్ననివృత్తియును త్వరలో సిద్దించును. 


వాసనాక్షయ, మనోనాశ, తత్త్వజ్ఞానాభ్యాసవశాత్‌ జ్ఞానరక్షా, 
తపస్సిద్దిి సర్వసమత్వం, దుఃఖనివృత్తిః సుఖావిర్భావ ఇత్యేతత్సంచ 
ప్రయోజనసిద్దిర్భ్ళూయాత్‌॥ 

వాసనానాశమువలనను, మనోనాశమువలనను, తత్త్వజ్ఞానాభ్యాసము 
వలనను కలిగిన జ్ఞానరక్ష తపస్సిద్ది, సర్వసమత్వము, దుఃఖ నివృత్తి సుఖా 
విర్భావము అను నీ అయిదు ప్రయోజనములయొక్క సిద్ది కలుగునుగాక! 


ఇట్టి యీశ్వర ప్రార్థనమువలన విఘ్నములు తొలగును. 

రాహుగ్రస్తస్య సోమస్య యథా జ్యోత్స్నా న భాసతే। 

తథా తమో౭_భిభూతానాం భూతానాం నశ్యతే సుఖమ్‌॥ 

ఏలాగున రాహువుచే (గ్రస్తమైన చంద్రునియొక్క ప్రకాశము 
కొంచెమైనను కనుపించక యావరణమైపోవునో, ఆలాగున తమోగుణముచే 
వ్యాప్తమైన హృదయముగల జీవులయొక్క ఆత్మ(ప్రకాశమున్ను ఆవరణమై 
పోయి శాశ్వతమైన దివ్యసుఖమును పొందజాలరు. 

సంపూర్ణ రాహుగ్రస్త గ్రహణకాలమున చంద్రప్రకాశము కొంచెమయి 
నను కనుపించదు. గ్రహణవిమోచనము గలిగి రాగా రాగా ఏలాగున 
కొంచెము కొంచెముగా ప్రకాశమేర్ప్చడి పూర్ణవిమోచనము గలుగునపుడు 
బాగుగా ప్రకాశించునో, ఆలాగున అనుష్టానముచే ప్రకృతిదోషము 
హృదయమునుండి తొలగుచుండ కొంచెము కొంచెము ఆత్మశాంతియు, 
ఆత్మసుఖమున్ను గలుగుచు, సంపూర్ణముగా ప్రకృతి నశించునపుడు 
నిరతిశయానందము గలుగును. 


యోగాభ్యాసేన మే రోగ ఉత్పన్న ఇతి కథ్యతే! 
తతో౭_భ్యాసం త్యజేదేవం ప్రథమం విఘ్నముచ్యతే॥ 


రెండవ భాగము 41 


ద్వితీయం సంశయాఖ్యం చ తృతీయం చ (ప్రమత్తతా । 

ఆలస్యాఖ్యం చతుర్థం చ నిద్రారూపం తు పంచమమ్‌ | 

షష్టం తు విరతిర్రాన్తిః సప్తమం పరిక్షీర్తితమ్‌ | 

విషమం చాష్టమం చైవ అనాఖ్యం నవమం స్మృతమ్‌ ॥ 

అలబ్రిర్యోగతత్తస్య దశమం స్రోచ్యతే బుధైః 1 

ఇత్యతద్విఘ్నదశకం వివారేణ త్యజేద్భుధః ॥ 

1.యోగానుష్టానముచేత నాకిట్టి వ్యాధి గలిగినదని తలంచి 
అందువలన నేను అనుష్టానమును విడిచితినియనునది మొదటివిఘ్నము, 
2. సంశయము, 3. ప్రమాదము, 4. ఆలస్యము, 5. అతినిద్ర, 6. అనుష్టానము 
నందు ప్రీతి లేకుండుట. 7.(భ్రమ, 8.ప్రయాసమని తోచుట, 
9.అశాన్ర్ర(ప్రవర్తనము, 10. ఆత్మనిష్టయందు నిలుకడ లేకపోవుట- 
యోగీశ్వరులచేత ఈవిధముగ దశవిన్నములు చెప్పబడినవి కావున బుద్ది 
మంతుడు ఈ పైజెప్పీన దశవిఘ్నములు గలుగనీయక చూడవలయును. 

జపంతః (ప్రణవం నిత్యం ముచ్యంతే సర్వపాతైః | 

సదా౭£_భ్యాసేన సంయుక్తాః వరం మోక్షం లభీన్లి చ ॥ 


ఈ విఘ్నములు నశించుటకును, పాపదోషములు క్షయించుటకును, 
బ్రహ్మభావముతో గూడిన ప్రణవమును నిత్యమును జపించవలయును. దీని 
వలన సర్వవిఘ్నములును పాపములును నశించును. ఈ లాగున అను 
ష్టానమును జేయువారు పరమమయిన మోక్షమును పొందగలరు. 


ఎంతవటికు హృదయమున పాపముండునో అంతవఅకు విఘ్నములు 
గలుగుచుండును. ప్రణవమును గాని యితరములగు దివ్యవుం 
త్రములనుగాని హృదయములో మనస్సు నుంచి యీశ్వరభావముతో 
జపము చేయుచుండిన దోషము నశించును. జపకాలములో తాను జపించెడి 
యిష్టదేవతయొక్క భావమును హృదయమున నిల్పి ప్రతిమంత్రమున్ను, దివ్య 
శక్తిని గలిగినదిగా భావించి ప్రతిబీజాక్షరమున్ను హృదయమున స్ఫురించే 


శై నిర్విఘ్న యోగసి 


లాగున నెమ్మదిగా జపమొనర్చ వలయును. అట్లయినమాత్రమే పాప 
రాసులన్నియు నిప్పుచే దూది కాలిపోవునట్లు భస్మము లగును. 

సర్వపాపేషు నష్టేషు బుద్దిర్భవతి నిర్మలా ! 

“సైవ బుద్ధిస్సమాఖ్యాతా జ్ఞానళబ్దేన సూరిభిః ॥ 

ఎప్పుడు ధ్యాన జప తపస్సులచే పాపకర్మము లన్నియు నశించునో 
అప్పుడు బుద్ది నిర్మలమగును. విఘ్నములు నశించును. అట్టి దోషరహితమైన 
విశుద్దబుద్ది యేది గలదో అట్టి బుద్దియే జ్ఞానోపలబ్దిని కలుగజేయునని 
మహర్షులు చెప్పిరి. 

యది శైలసమం పాపం విస్తీర్ణం బహుయోజనమ్‌ । 

భిద్యతే ధ్యానయోగేన నాన్యో భేదః కదాచన ॥ 


అనేక యోజనముల విస్త్రీర్ణమై మహాపర్వతమువలె నుండు పాపముల 
న్నియు, ధ్యానయోగము ఒక్కదానినే మాత్రమే నశించుటకు యోగ్యమగునే 
గాని వేటు ఏ యుపాయముచేతను, ఒకప్పుడును భేదింప శక్తి చాలదు. 


అనేక యోజనముల విస్తీర్ణము గలిగి యనేక కాలములనుండి 
పడియుండు కట్టెలన్నియు, అగ్నికణము పడినంతనే యెట్లు బూడిదయై 
పోవునో ఆలాగున దివ్యముం(త్రమును దివ్యభావముతో జపించెడివారి 
పాపక ర్మములున్ను, విఘ్నములున్ను నశించును. 

యావచ్చ పాతకం దేహే తావత్సిద్దిర్న జాయతే । 

గతే చ పాతకే తస్య సర్వం చ సఫలం భవేత్‌ ॥ 


ఎన్ని ధ్యానానుష్టానములు చేయువాడైనను ఎంతవజకు దేహములో 
పాతకము నశించలేదో అంతవఅకు దైవజ్ఞానసిద్ది యేమియు కలుగదు. ధ్యాన 
జపాదులచే పాపములు నశించునపుడు సమస్త సాధనలు ఫలమును 
గలుగజేయును. 


ఒకప్పుడు తప్పుపని చేసి కారాగృహములో నెంతకాల ముండ 


రెండన భాగము 43 


వలయునని శిక్ష యేర్చడి యుండునో అట్టి కాలము పూర్తియగులోపల 
బయటికి వచ్చుటకు యత్నించిన కాపలావారు అడ్డ గించి లోపలకు 
త్రోయుదురు. కాలము పూర్తియగునపుడు ఇదివజలో తన్ను నిరోధించిన 
విరోధులే (ప్రేమతో బయటికిని విడిచిపెట్టుదురు. ఆలాగున పాతక 
ముండువజికు పరవుశాంతితో నిష్టయందుండుటకు యత్నించినను 
విఘ్నములు గలుగుచునే యుండును. పాపము నశించిన నిరతిశయ 
పరమసుఖనిష్టలో నుండవచ్చును. అయితే కారాగృహములో నుండువారి 
ప్రవర్తనము మంచిదిగా నుండిన సంవత్సరమునకు రెండు మాసములుగాని, 
నాలుగు మాసములుగాని శిక్ష తగ్గించు నేర్పాటు గలదు. ఇచ్చటగూడ 
దుష్టప్రవృత్తి గలిగియున్నచో కాలమును పొడిగించు పద్దతిగూడ ఉన్నది. 
ఆలాగున అనుష్టాన కాలములో గలిగెడి విఘ్నములను ఓర్చుకొని వ్రతమును 
చెడనీయక యుండెనేని త్వరలోనే విఘ్నములు నశించును. అట్టుగాక 
ప్రవర్తనము చెడెనేని ద్లీర్ణకాలము దుఃఖము ననుభవించవలసి యుండును. 


ఆచారాన్మోవితో విప్రో న వేద ఫలమకళ్ళుతే | 
అవారేణ తు సంయుక్తస్పంవూర్ణవలభాక్‌ భవేత్‌ ॥ 


వేదాధ్యయన తత్పరుడై యున్నను ఆచరణయందు జాగ్రత్త లేక 
పోయిన వేదాధ్యయన తపస్సుల ఫలము ననుభవింపజాలడు. ఆచరణయందు 
జాగ్రత్త గలవాడు తపస్ప్వాధ్యాయేశ్వర ప్రణిధానముల కెంతసఫలము 
శ్వాన్రములో చెప్పబడియున్నదో దానిని తప్పక పొందగల్లును అని మనువు. 


ఎంత శ్రేష్టమైన బాషథసేవ చేయుచున్నను పథ్యము సరిగా లేనిచో 
జబాషధముయొక్క ఫలము నెట్లు పొందజాలడో, దీనియొక్క స్టితియు 
ఆలాగున నుండును. 

భయం క్రోధమథాలస్యమతిస్వస్నాతిజాగరమ్‌ | 

అత్యాహారమనాహారం నిత్యం యోగీ వివర్ణయేత్‌ ॥ 


భయము, కోపము, సోమరితనము, అతినిద్ర, అతిజాగరణము, 


44 నిరిఘు యోగసిద్ది 


అత్యాహారము, అనాహారము- వీనిని ధ్యాననిష్టగల యోగి ఎల్లప్పుడును 
విడువవలయును. ఇవియు విఘ్నములే. 
వనే౭_పీ దోషాః ప్రభవన్తి రాగిణాంగ్భహే ఏ పంచేగ్టియ నిగ్రహ స్తవః । 
అకుత్సితే కర్మణి యః (ప్రవర్తతే నివృత్తరాగస్య గృహం తపోవనమ్‌ ॥ 


రాగద్వేషములు గలవాడు వనమునందుండినను దోషములే గలుగు 
చుండును. గృహస్థాశ్రమ బుందుండినను పంచే(న్దియముల నిగ్రహము గల 
వాడు తాపసుడే యగును. నిందితముగాని కర్మను జేయువాడెచ్చట నుం 
డినను జ్ఞానియే(ముక్తుడే) యగును. రాగరహితునకు గృహము తపోవన 
మువంటి పుణ్యభూమి యగును. 


ఒకడు క్షీరాన్నమును జేయదలంచినచో రువిగా నుండవలసిన స్వగ్భ 
హములో వండినను, లేక యేకాంత స్థలమున వండినను పంచదార, పాలు, 
ద్రాక్ష జీడిపప్పు, సగ్గుబియ్యము సరిగానుండిన మాత్రమే అది హృద్యముగా 
నుండును. వీటిలో నేది తగ్గినను గృహమందుగాని, వనమందుగాని రుచిగా 
నుండదు. జ్ఞానముయొక్క స్టితియు నీలాగున నుండును. అయితే యేకాంత 
ప్రదేశము బ్రహ్మనిషులకు శ్రేష్టమని చెప్పుటకు కారణవేవున గాలి 
విశేషముగా వీచుచుండు (ప్రదేశమున వండిన యాలస్య మగును. శ్రమయున్ను 
గలుగును. గాలిలేని ప్రదేశమైనచో త్వరలో పక్వమగును. శ్రమ యుండదు. 
ఇంతే భేదముగాని పదార్థములలో కొజత గలిగిన ఎచ్చటనైనను రువిగా 
నుండదు. ఆలాగున శవుదమాది గుణములు పూర్తిగా నుండిన 
గృహమందైనను, వనమందైనను ముక్తిని పొందవచ్చును. ఏకాన్త ప్రదేశములో 
నుండిన మనోనిశ్చులత్వమునకును, ఏకా గ్రతకును, నిర్మలత్వమునకు కొంత 
సహాయ మేర్చడును. మటీ యేమియు విశేషము లేదు. 


మటీయు సన్న్యాసియ్టైనను, ఆశ్రమమఠములలో నుండినను, గృహ 
కార్యములనే చింతించుచు దానిని వృద్దిచేయజూచినచో అతడు నీచస్టీతినే 
పొందును. సంసారమందుండినను, ఆశ్రమములో, మఠములో నుండువారి 
సంకల్పమునే గలిగియున్నచో ఆశ్రమవాసులను పోషించెడి హృదయమును 


రెండన భాగము 45 


గలిగియుండిన యాత డుత్కృష్టస్తితిని బొందును. దేహావసాన కాలమున 
మొదట చెప్పినవాడు సంసారమును, రెండవవాడు సన్న్యాసముయొక్క స్టితిని 
పొందగలుగును. జనకుడు గృహమందుండినను హృదయమును సన్వ్యాస 
ముగా జేసెను. కనుక ముక్తుడయ్యెను. జడభరతుడు వనమందుండినను 
దృశ్యరూపమగు లేడిభావము హృదయమందుండుటనే జింకయై పుట్టెను. 
సూత్మబుద్ది గలవారు ఈసత్యమును దెలిసికొన యత్నించవలయును. 

నాన్యద స్తి సురేశానా మిష్టసిద్దిప్రదం దివి | 

దోగ్రీ ధేనుర్యథా నీతా దుఃఖదా గృహమేధినామ్‌ ॥ 

తథైవ జ్ఞానవాన్విప్రో దేవానాం దుఃఖదో భవేత్‌ 1 

త్రిదశాస్తేన విఘ్న న్లి ప్రవిష్టా విషయం నృణామ్‌ ॥ 


యోగాదులంజేసి దేవాదులను మజిచి, అనుష్టానమును వదలి 
అనిర్వాచ్య జ్ఞానానందానుభవ ప్రమత్తుడై ్రవర్తించినచో దేవతలు ఇష్టా 
పూర్తిని బడయలేమి కోపము వహించి శపింతురు. (విఘ్నముల నొనర్తురు) 
మతీయు పాలుపితుకు ఆవును వేజొకడు పెడదారిం గొంపోవ గృహమేధి 
యెంత యలమట బొంది చింతించి వెదకి తనదారికి త్రిప్టుకొనునో, ఆలాగుననే 
అమరవరులు చింతిలువారలై తమ త్రోవను వీడి కైవల్య పథములో ద్రొక్కు 
వానిని పలువిధముల విఘ్నముల బన్నుచు ముందుకు పోనివ్వరు- అని శివగీత 


ఎంత బ్రహ్మనిష్ణడైనను, యోగియైనను, అహంకరించి ధర్మా 
నుష్టానము నతిక్రమించి ప్రవర్తించినచో దేవతలు ముందుకు పోనీయక 
విఘ్నములను గల్ఫించి పతితునిగా చేయుదురు. ఈ రహస్యము దెలియక 
పోవుటయే కొందటున్నత స్టితిలోనికి వచ్చియు పడిపోవుటకు కారణమగు 
చున్నది. కావున ప్రతిముముక్షువును శా(న్హ్రవిధ్యతి క్రమమును జేయరాదు. 


యద్యేవం దేవతా విఘ్నమాచరంతి తనూభృతామ్‌। 

పౌరుషం తత్ర కస్యాస్తి యేన ము క్తిర్భవిష్యతి ! 

సత్యం సూతాత్మజ! బ్రూహి తత్రోపాయో౬స్తివానవా ॥ 
హ్‌ 


jx 


46 నిర్విఘ్ను యోగసిర్డి 


ఓ మహానుభావా! సూతపుత్రా! ఈ తీరున దేవతలు స్వతంత్రులై తమ 
తృషప్తికిగా నరులు పోవు జ్ఞానసరణిని విఘ్నములచే నరికట్టుచుండిరేని ముక్తి 
పదంబు నొందుటెప్పుడు? ఎట్టి పౌరుషముచేనైన ఆ విఘ్నములను దొలగ 
త్రోయు తెజువున్నదా? నిక్కము తెలుపు మనుటయు సూతం డిట్లనియె. 


సూత ఉవాచ; - 


కోటిజన్మార్టితైః వుణ్రై శివే భక్తిః ప్రజాయతే | 
ఇష్టాపూర్తాని కర్మాణి తేనాచరతి మానవః ॥ 


శివార్చణధియా కామాన్‌ పరిత్యజ్య యథావిధి | 
అనుగ్రహాత్తేన శంభోర్టాయతే సుదృఢో నరః । 
తతో భీతాః పలాయన్తే విఘ్నం హిత్వా సురేశ్వరాః it 


అనేక జన్మములనుండి యొనర్చు పుణ్యఫలములవలన ఈశ్వరుని 
యందు భక్తి పుట్టుచున్నది. ఆ హేతువున వునుజుడు అభివుతార్హ 
ప్రదములగు సత్కర్మము లాచరించును. అతడాచరించు కర్మముల 
నీశ్వరార్చణబుద్రితో చేసెనేని తానీశ్వరుని యను[గ్రహమున సంకల్పసిద్దు 
డగును. అమోఘంబగు నీశ్వరాను గ్రహంబున వాని సంకల్పమునకు గలుగు 
నంతరాయంబు లంతరించుటజేసి దేవతలు తాము వ్యర్థ ప్రయత్నులగుట 
నూహించియు, సర్వేశ్వరా గ్రహంబున తమకేమి కీడు మూడునో యని 
భీతిల్లీయు అట్టివాని యుద్యమంబున కేలాటి విఘ్నము నొనర్చజాలక 
పారిపోయెదరు. 


ఒక (గ్రామమున నొక ధనికుడుండేవాడు. అతనికి ఆ జిల్లా పోలీసు 
సూపరింటెండెంటు నిండా మిత్రుడై యుండెను. అతడు క్రింది జవానులను 
లక్ష్యము చేయువాడు కాడు. అయితే సూపరింటెండెంటు ఇతనికి మిత్రుడని 
యెరీంగియుండుటచేత సర్కిల్‌ యిన్‌స్నెక్షరు, సబ్‌యిన్‌స్నెక్టరు మొదలు 
జవానువణ కెవరున్ను అతని జోలికి పోయేవారు గారు. అంతేగాక 
సహాయముగూడ చేయుచుండిరి. కారణమేవున సూపరింటెండెంటు 


డవ భాగము 47 


ఇతనికి మిక్కిలి ప్రియు డగుటచే ఇతనికి నేదైన ప్రతిబంధమును గలుగజేసిన 
సూపరింటెండెంటు గారికి ఆగ్రహము గలిగి తమ కేదైనా కీడు మూడునని 
తలంచి యుండువారు. ఈశ్వరానుగ్రహము గలిగిన వారి స్థితి యీలాగున 
నుండును. 


మటీయొక్క (గ్రామమున నొక శ్రీమంతుడుండేవాడు. అతనికిని, ఆ 
జిల్లా సూపరింబెండెంటుగారికిని విరోధము కారణాంతరములచే 
గలిగియుండెను. ఈ రహస్య మెటీంగియుండు క్రింది యఢికారులు సర్కిల్‌ 
యిన్‌స్నెక్లరు మొదలు జవాను వజకుండు వారందటును ఇతనికి బాధలు 
గలుగజేయుచునే యుండిరి. ఈశ్వరానుగ్రహము గలుగని వారిస్టితి 
యీలాగున నుండును. 


ఈశ్వరానుగ్రహాదేవ పుంసామద్వైతవాసనా । 
మవాభయపరిత్రాణా ద్విత్రాణాముపజాయతే ॥ 


అద్వితీయమగు పరబ్రహ్మనిస్ట స్టిరమగుట యనునది మహాఘోర 
సంసార దుఃఖమును తొలగించి రక్షించుటకు పరమేశ్వరునియొక్క కరుణా 
కటాత్షవీక్షణానుగ్రహముచే మాత్రము ఏ యిద్దరు, ముగ్గురికో ఏర్ప 
డుచున్నది అని అవధూతగీతలో దత్తాత్రేయ వాక్యము. 


బ్రహ్మజ్ఞానులలో (శ్రీ దత్తా త్రేయులకు సమాను లయినవారు మటీయొక 
రుండియుండలేదు. ఏలయన ఆయన త్రిమూర్త్యాత్మక స్వరూపుడు. 
అట్టివాడే అవధూత గీతయందు మొదటనే ఈశ్వరానుగ్రహము లేనివారు 
సంసార దుఃఖములనుండి( విమ్నములనుండి) దరిజేరజాలరను చెప్పుటకన్న 
పరమ ప్రమాణమేమి గావలయును? 


ఉత్సాహః సాహసం ధైర్యం బుద్దిశ్శక్తిః పరాక్రమః। 

షడేతే యత్ర తిష్టన్లి తత్ర దేవో౭_పి తిష్టతి॥ 

1. ఆసక్తి, 2. సాహసము, ౩. ధైర్యము, 4. సూక్మబుద్ది, 5. ఆత్మశక్తి, 
6. కార్యదీక్ష -యీ యారు గుణము లెవనియందు గలవో వానికి దైవ 


48 నిర్విఘ్న యోగసికి 


సహాయము గలుగును. 


దీనియందొక రహస్యము గలదు. పైజెప్పిన యారు గుణములు గలిగి 
ప్రవర్తించిన పిమ్మటనే దైవానుగ్రహము గలుగునని చెప్పడమైనది. అట్టు తాను 
చేయవలసిన కార్యమును జేయక ఈశ్వరానుగ్రహము కలుగలేదని చెప్పిన 
నేమి ప్రయోజనము? ఇది యొక విధమగు సోమరితనమే యగును. ఇప్పుడు 
లోకములో చాలామంది యిట్టి స్వభావము గలవారై యున్నారు. 


యోగతత్వం ప్రవక్ష్యామి యోగినాం హితకామ్యయా!।. 
యశ్రుత్వా చ పఠిత్వా చ సర్వపొపైః (ప్రముచ్యతే! 
యోగులయొక్క మేలుకొరకు యోగతత్త్వమును వెప్పుచున్నాడను. 


దీనిని వినినప్పటికిన్ని చదివినప్పటికిన్ని సకల పాపములనుండి విముక్తి 
నొందు చున్నాడు అని యోగతత్తోపనిషత్తు. 


ఈ యుపనిషత్తు శ్రీమన్నారాయణమూర్తి చతుర్ముఖ బ్రహ్మదేవున 
కుపదేశించినది. 


విష్ణుర్నామ మహాయోగీ మహాభూతో మహాతపాః । 
త త్వమార్గ యథా దీపో దృశ్యతే పురుషోత్తమః ॥ 


పురుషోత్తముడైన మహావిష్ణువు మహాయోగియై సకలభూతములకును 
ఆశ్రయుడై, మహాతపస్సంపన్నుడై, తత్త్వమార్గమునందు దీపమువలె 
ప్రకాశించుచున్నాడు. 


తమారాధ్య జగన్నాథం ప్రణిపత్య పితామహః 1 
వ్రచ్ళ యోగత త్తం మే బ్రూహి చాష్ట్రాంగసంయుతమ్‌ ॥ 
సకలలోకాధిపతియగు ఆ విష్ణువును బ్రహ్మదేవు డారాధించి 


నమస్కరించి యెనిమిదంగములతో కూడిన యోగతత్త్వమును నాకు 
బోధింపుమని యడిగెను. 


రెండవ భాగము 49 


కామః క్రోధో భయం వాల పీ మోహో లోభో మదో రజః | 
జన్మ మృత్యుళ్ళ కార్చణ్యం శోక స్తంద్రా కుధా తృషా ॥ 
తృష్టా లజ్జా భయం దుఃఖం విషాదో హర్ష ఏవ చ | 
ఏభిర్దోషైర్వినిర్ముక్తస్స జీవః కేవలో మతః ॥ 


జీవుడు కామము, క్రోధము, భయము, మోహము, లోభము, 
మదము, రజోగుణము, జన్మము, మరణము, కృపణత్వము, శోకము, 
సోమరితనము, ఆకలి, దప్పిక, అత్యాశ, లజ్జ, భీతి, దుఃఖము, విషాదము, 
సంతోషము - ఇవి మొదలగు దోషములవేత విడువబడినవాడై కేవలుడై 
యుండవలయును. 


ఇట్టి ప్రకృతిగుణములతో కూడియుండువరకు జీవుడనబడును. ఈ 
గుణములనుండి విడుదల పొందినప్పటినుండి కేవల శివస్వరూపు డగును. 


తస్మాద్దోష వినాశార్థ ముపాయం కథయామి తే 1 

యోగహీనం కథం జ్ఞానం మోక్షదం భవతి ధ్రువమ్‌ ॥ 

యోగో౨_పి జ్ఞానహీనస్తు న క్షమో మోక్షకర్మణి । 

తస్మాద్ద్యానం చ యోగం చ ముముక్షుర్పఢమభ్య సేత్‌ ॥ 

కాబట్టి యీ దోషములు నివృత్తి చేయుటకు నీకుపాయమును 
జౌప్పెదను. యోగములేని జ్ఞానమెట్లు మోక్షమొసంగును? అట్లే జ్ఞానము 


లేని యోగమును మోక్షము నొసంగదు. కాబట్టి మోక్షమును కోరువాడు 
జ్ఞానమును, యోగ మును చక్కగా నభ్యసింపవలయును. 


అజ్ఞానాదేవ సంసారో జ్ఞానాదేవ విముచ్యతే । 
జ్ఞానస్వరూపమేవాదౌ జ్ఞానం జ్ఞేయైక సాధనమ్‌ ॥ 


అజ్ఞానముచేతనే సంసారము కలుగుచున్నది. జ్ఞానము చేతనే 
సంసారదుఃఖ నివృత్తి యగుచున్నది. ఆదియందు జ్ఞానస్వరూపముగానే 
యుండినది. ఆజ్ఞానము జ్లేయమునకు సాధనమై యున్నది. 


50 నిర్విఘ్న యోగసిక్టి 


ప్రథమాభ్యానకాలే తు విఘ్నాస్స్యు శృతురానన | 
అలస్యం కథనం ధూర్తగోష్టీ మంత్రాదిసాధనమ్‌ । 


ధాతు స్త్రీలౌల్యకాదీని మృగళ్ళష్ణామయాని వై 1 

జ్ఞాత్వా సుధీస్పజేత్సర్వాన్‌ విఘ్నాన్‌ బుద్దిప్రభావతః ॥ 

యోగము నభ్యసించుకాలమున ప్రథమమున విఘ్నములు సంభవించును. 
అవి యెవ్వియనగా సోమరితనము, ఆత్మస్తుతి, దుర్జన సహవాసము, 
దుష్టమంత్రమును సాధించుట, రసవాదము, స్త్రీలోలత- అనునవి. 
ఈయోగ విఘ్నములను బుద్దిమంతుడైనవాడు ఎండమావులవలె దలంచి 
పుణ్య ప్రభావము వలన త్యజించవలయును. 


సాధకులలో చాలమంది ఈలాటి భ్రమలో బడిపోయెడివారు గలరు. 
పై జెప్పినవన్నియు ఎండమావులవలె చూచుటకు మాత్రమేగాని ప్రయోజన 
ముండదు. ఎండమావులను చూచునప్పుడు జలము గలదని తలంచి ఎంత 
పరుగెత్తిపోయినను నీరు దొరకక దాహశాంతి కాక శ్లేశమును పొందునట్లు 
పైజెప్పీన వానియొక్క స్వభావమని గ్రహించుకోవలయును. 


కందర్పన్య యథా రూపం తథాస్యాదపి యోగినః | 
తద్రూపవశగా నార్యః కాంక్షంతే తస్య సంగమమ్‌ ॥ 


యది సంగం కరోత్యేష తస్య బిందుక్షయో భవేత్‌ 1 
వర్ణయిత్వా (స్త్రియాస్సంగం కుర్యాదభ్యాన మాదరాత్‌ ॥ 
యోగినో౭_ంగే సుగంధశ్చీ జాయతే బిందుధారణాత్‌ । 


ఇట్టీ యోగి మన్మథునివంటి అందము గలవాడుగ నుండును. (స్త్రీలు 
అతని యందమును చూచి మోహింతురు. అప్పు డీయోగి స్త్రీలతో చేరిన 
యింద్రియనష్టము కల్లును. కావున స్త్రీసంగమును త్యజింపవలయును. 
మిక్కిలి శ్రద్దతో యోగము నభ్యసింపవలయును. ఇట్లు అభ్యసించుచు ఇంద్రి 
యమును స్టలనము చేయకుండు యోగిశరీరమునందు మంచి పరిమళము 
కల్లును, 


రెండన భాగము 51 


బ్రహ్మచర్యముచేతను, యోగధారణవేతను దివ్యదేహము గలుగును. 
అప్పుడెటువంటి స్త్రీలకైన ఆ యోగియొక్క సంసర్గమునకు అపేక్ష 
గల్లును. అట్టి (స్త్రీలు మంచి స్వభావమున్ను, పుణ్యబుద్దియు కలవారైనను 
యోగియొక్క బ్రహ్మతేజస్సునం దట్టి ఆకర్షణశక్తి గలిగియున్నది. 
అయస్కాంతము ఇనుము నేలాగున బలాత్కారముగ నాకర్షించునో అట్టి 
ఆకర్షణశక్తి సృష్టియందు గలదు. ఒకడు బ్రహ్మచర్యవ్రతమును సేవించి 
తపమొనర్చుచుండెనేని అతడు తక్కువజాతి వాడైనను, రూపలావణ్యము 
లేకపోయినను, ఉన్నతస్టితిలో నుండు స్ర్రీలైన అతని సంస్ఫర్శమును 
అభిలషించుదురు. కావుననే బ్రహ్మచర్య వ్రతనిష్ట గలిగి ధ్యానయోగతపస్సు 
నొనర్భువాడు (స్త్రీలుండు స్టలంబున నుండరాదని శాస్త్రము తెలుపు చున్నది. 


తతో రహస్యుపావిష్టః ప్రణవం ఫ్లతమాత్రయా । 
జపేత్పూర్వార్టితానాం తు పాపానాం నాశహేతవే ॥ 


ఏకాంతమున గూర్చుండి పూర్వజన్మకర్మ దోషములు నశించుట కొఅకు 
ప్రణవమును (ఓంకారము మూడు మాత్రల కాలము జపించవలయును. 


ప్రణవమునుగాని, ఇష్టదేవతా మంత్రమునుగాని, చిత్తెకాగ్రతతో హృద 
యమున నిలిపి జపించవలయును. ఆ దివ్యమంత్రము ప్రకాశమైనదై తన 
అంతఃకరణలో గల సమస్తదోషములను భస్మమొనర్చునదిగా భావన చేయ 
వలయును. 


సర్వవిఘ్నహరో మంత్రః (ప్రణవః సర్వదోషవో। 

ఏవమభ్యాసయోగేన సిద్ది రారంభసంభవా ॥ 

ప్రణవము బ్రహ్మభావముతో జపమొనర్చిన సకల విఘ్నములను, సకల 
పాపములను నశింపజేయును. ఇట్లు జపీంచుటచేత ప్రారంభమునుండి అనేక 
దివ్యసిద్దులు గలుగును. జ్ఞానముదయ మగును. 


యామమాత్రం ప్రతిదినం యోగీ యత్నాదతంద్రితః | 
యథా వా చిత్రసామర్థ్యం జాయతే యోగినో ధ్రువమ్‌ ॥ 


52 నిర్వఘ్న యోగసిర్డ 


యోగియైనవాడు ప్రతిదినమును సోమరితనము లేక ఒక జాము 
అభ్యసించిన యెడల వానికి వివిధములగు దివ్యసామర్ద్యములు కల్లును. 


మూడు జాములు ధ్యాసము చేయుట యుత్తమ పక్షమనియు, రెండు 
జాములు మధ్యమ పక్షమనియు, ఒక జాము కనిష్టపక్ష మనియు గ్రహించు 
కొనవలెను. మూడు ఘంటల సమయము ఒక జామని గ్రహించేది. బ్రహ్మ 
ముహూర్తమున ప్రారంభించి పండ్రెండు ఘంటల సమయమువరకు ధ్యాన 
ములో నుండిన మూడు జాముల సమయ మగును. ప్రాతఃకాలమునుండి 
తొమ్మిది ఘంటలకాలమువరకు ధ్యానములోనుండు టొక జావునం 
బడును. ఇంతవర్మకైన చేయనిచో ఆత్మప్రబోధము కల్లదు. ఇట్టివారుకూడ 
ఇప్పుడు అరుదైరి. అందువలన పూర్వికబుషుల, యోగీశ్వరుల, 
సిద్ధపురుషుల స్థితిని ఇప్పుడుండువారు పొందక పోవుచున్నారు. 


శిష్యాళ్చ స్వస్వకార్యేషు ప్రార్థయంతి న సంశయః । 
తత్తత్కర్మకరవ్య గ్రస్యాభ్యాసో విస్టృ్రతో భవేత్‌ ॥ 
శిష్యులు తమ తమ కార్యములు చేయుటకై ప్రార్టించుచుందురు. ఆ 


కార్యములందు బుద్ధిని వినియోగించుచుండిన యెడల యోగాభ్యాసము 
తరిగి పోవును. 


ఈ భగవద్వాక్యమును బ్రహ్మనిష్టుడు బాగుగ నాలోచించుకొన 
వలయును. ధ్యానయోగముచే కొంత ఆత్మశక్తి గలుగునప్పుడు శిష్యు 
లనేకులు చేరుదురు. మఠము కట్టుటకు కొందరును ఆశ్రమము స్థాపిం 
చుటకు మరికొందరునుు 'సంస్కృతపాఠశాల నెలకొల్పుటకు వేరు కొంద 
రును, దేవాలయమును నిర్మించుటకు కొందరును, వార్తాపత్రికలను ఆరం 
భించుటకు కొందరును, ప్రచారముకొఅకు కొందరును, సత్రము కట్టుటకు 
కొందరును ప్రోత్సహించుచుందురు. ఇత్తరి శిష్యుల వాక్యము లాలకించి 
అజాగ్రత్త పడక చూచుకొనుచుండవలయును. లేనిచో గుమాస్తా ఉద్యో 
గమునకు తయారైనపుడు చదువు మాని యుద్యోగమునకు వెళ్ళినవాని 
గతియే కల్లును. పాపమిత డేమి చేయగల్లును? పై చదువున్ను పోయినది. 


రెండవ భాగము 53 


గొప్పు యుద్యోగానికి అక్షత లేకపోయెను. చిన్నఉద్యోగము నాశింపక 
ఉన్నతమైన చదువు చదువుచుండిన గొప్ప యుద్యోగము వచ్చును. కావలసిన 
ధనమును, ప్రజల ఆమోదమున్ను బడయవచ్చును. అప్పుడెంత గొప్ప 
కార్యమైనను సులభముగా సాధింపవచ్చును. అట్లు కానిచో శ్రవు 
పఢడవలసియుండును. ఈతత్త్వమును తీవ్ర ముముక్షుత్వము గలవారు జ్ఞప్తిలో 
నుంచవలయును. యోగసిద్ది జీవన్ముక్తి గలుగువరకు అనుష్టానము 
విడనీయక చూచుకొనిన అనేక (శ్రీమంతులేగాక మహారాజులుకూడా తన 
ఆజ్ఞకు బద్దలై యుందురు. అట్టి స్థితిలో ఎంత గొప్పకార్యమైనను 
ప్రయాసము లేక జరిగిపోవును. 


అవిస్కృత్య గురోర్వాక్య మభ్యసేత్తదహర్షిశమ్‌ ॥ 
కాబట్టీ గురువాక్యమునందు వురుపులేనివాడై నిరంతరమును 
అభ్యాసము చేయవలయును. 


పైచెప్పిన విఘ్నములు తొలగుటకు గురువాక్యమందును శా(స్ర్రవాక్య 
మునందును ఏమరుపాటు కలుగక ఈశ్వరునియందు విశ్వాసము గలిగి 
అనుష్టానము చేయవలయును. 

ఆసనం పాత్రలోపశ్చ సంచయశ్శిష్యసం గ్రహః। 

దివాస్వాపో వృథాలాపో యళేర్చంధకరాణి షట్‌ 

1. ఆసనము, 2.పాత్రలోపము, 3౩.సంచయము, 4. శిష్యసం[గ్రహము, 
5. దివాస్వాపము, 6.వృథాలాపము అను నీ యారును సన్వ్వాసికి (ప్రతి 
బంధకములు (విఘ్నములు) అని నారదపరి వ్రాజకోపనిషత్తు, 


వీటికిగల అర్ధములు ఒక్కొక్క శ్లో కముచేత క్రింద వ్రాయబడుచున్నవి. 
దివాస్వాపమనగా పగటినిద్ర. 


ఏకాహాత్సరతో (గ్రామే పంచాహాత్సరతః వురే | 
వర్దాభ్యో౭_న్యత్ర యత్‌ స్థానమాసనం తత్ర్రకీర్తితమ్‌ ॥ 


54 నిరిష్టు యోగసిక్ట 


గ్రామములలో నొక దినముకంటె, పట్టణములలో ఐదు దినముల 
కంటె అధికకాలము నిలువడమున్ను, చాతుర్మాస్యము నాలుగు మాసము 
లలో తప్ప ఇతర కాలములయందొకచోట విశేషకాలము నిలుచుట ఆసన 
మనబడును. 


ఇది ధర్మబోధకులై సంచరించు బోధకులగు యతులను గురించి 
చెప్పడమైనది. ఒకే స్టలములోనుండి ధ్యానానుష్టానము చేయువారిని గురించి 
గాని, వేదాంతశా(న్తశ్రవణము చేయువారిని గురించి గాని చెప్పినది కాదు. 


2.పాత్రలోపము. 

ఉక్తాలాబ్వాది పాత్రాణామేకస్యాపి న సంగ్రహః | 

భిక్షోరృక్షభుజశ్చాపి పాత్రలోవన్ప ఉచ్యతే ॥ 

సన్న్యాసి యగువాడు భిక్షాన్నము భుజించు నప్పటికి శాస్త్రమందు 
విధించిన సొరకాయబుజ్ఞ, కమండలువు, వెదురుకట్ట, మట్టి మొదలగు 
పాత్రలే యుండును. వీటిలో నేదైన నొక దానినైన (గ్రహింపక పోవుట 
పాత్రలోపమని చెప్పబడును. 

పైజెప్పిన పాత్రలుండిన దొంగలభయముండదు. లోహపా త్ర సంబంధ 
ముండిన ఎవరైన అపహరించుదురు. అందువల్ల ధ్యానకాలములో గాని, 


యాత్రాకాలములో నిద్రాసమయమందుగాని సంకల్పము గలుగుట కవకాశ 
ముండును. 


3.సంచయము. 
గృహీతస్య తు దండాదేర్వితీయస్య పరిగ్రహః । 
కాలాంతరోవభో గార్ధం సంచయః వరికీర్తితః ॥ 


దండకాషాయాదులను పఠిగ్రహించి అవి ఖీలమైన తరువాత తిరిగి 
ధరించుటకుగాను రెండు మూడు దండములను, ఆలాగున కాషాయ 


రెండవ భాగము 55 


వస్త్రములను సంపాదించి పెట్టుకొనుట సంచయ మనబడును. 


ఎప్పటి కెంత కావలయునో అంతమాత్రమే ఏ వస్తువైన దగ్గర నుంచ 
వచ్చును. భావికాలమునకు కావలయునని తలంచి సంపాదించి యుంచ 
కూడదు. ఇదియు యాత్రాపరుడైన సన్యాసికి విధించడమైనది. ఆశ్రమము 
లను, మఠములను స్థాపించి బ్రహ్మవిద్యను వృద్దిపరచుటకు తలంచిన 
వారైనచో బ్రహ్మచారులకును సాధనపరులగు వారికిని తగిన యేర్పాటు 
చేసికొనవచ్చును. 


4.శిష్య సంగ్రహము. 


శుభ్రూషాలాభపూజార్టం యశో౭ర్ధం వా పరిగ్రహః । 
శిష్యాణాం తు న కారుణ్యాత్‌ స జ్లేయః శిష్యసంగ్రహః ॥ 


శుశ్రూష లాభము, పూజ, కీర్ణి-అను వాని నపేక్షించి శిష్యులను 
చేర్చుకొనుట శిష్యసంగ్రహ మనబడును. కేవలము దయవేత శిష్యులను 
కృతార్చులను చేయవలయుననెడి ఇచ్చచేత చేర్చుకొనుట శిష్యసం[గ్రహ 
మనబడదు. 


బ్రహ్మనిష్ణలైనవారు తగిన యోగ్యతలేని వారిని చేర్చుకొనిన వారివల్ల 
ఏదో లాభము గలుగునని తలంచినచో అది గొప్పప్రతిబంధమే యగును. 
ఆత్మశుద్దియు, వైరాగ్యమును లేనివారిని చేర్చుకొనిన మరల అనేక కష్టములు 
పడవలసియుండును. 


5. దివాస్వాపము. 

విద్యా దినం ప్రకాశత్వాదవిద్యా రాత్రిరుచ్యతే ! 

విద్యాభ్యాసే ప్రమాదో యః స దివాస్వావ ఉచ్యతే ॥ 

బ్రహ్మవిద్య ్రకాశస్వరూప మైనందున దివా (పగలు) అని చెప్ప 
బడును. అజ్ఞానము అహ్రకాశమైనందున రాత్రి యనబడును. ఉపనిష 
ద్విద్యయనెడి పగటియందు ప్రమాదము (అజాగ్రత్త) గలిగియుండుటయే 


వ్‌గ్ర నిర్విఘ్న యోగసిక్డ 


దివాస్వాప (పగటినిద్ర) మనంబడును. 


ఇపు డచటచట పురుషులలోను, స్త్రీలలోను భక్తి వైరాగ్యములు గలిగి 
అనుష్టానము చేయువారు కొంతమంది యుండినను, విద్యయందు చాల 
అశ్రద్ద గలిగియున్నారు. ఈకొరతను తొలగించుటకు విద్యయందుకూడ 
కొంత (్రద్దను వహించుకొనవలయును. లేనిచో అట్టివారు పగలు నిద్ర 
పోయెడి వారివలె నుందురని శ్రుతి యుద్దోషించుచున్నది. 


6. వృథాలావము. 


ఆధ్యాత్మికాం కథాం ముక్తా భైక్షవర్యాం గురుస్తుతిమ్‌ | 

ఆనుగ్రవాత్సరి ప్రశ్న వృథాలావన్స ఉచ్యతే ॥ 

అధ్యాత్మ విషయమైన కథలను దేహధారణార్థమైన భికాచరణమందు, 
భిక్షాందేహి అను శబ్జోచ్చారణమును, పరమేశ్వర స్తవమును మాత్రము 
సన్న్యాసి చేయవలయును. వీటికంటె నిరతములైన లోకసమాచారములను 
అను గ్రహముచేతనైన అడిగే వారికి చెప్పుటకూడ వృథాలాప మనబడును. 

యతులు అధ్యాత్మ జ్ఞానవిషయమై ధర్మబోధనార్ధమై మాత్రమే 
వాక్యము లుచ్చరించవలయును. ఈశ్వరకీర్తన, భజనాదులు, గీతా 
పారాయణ, ఉపనిషత్‌ పఠనాదులు చేయుచుండవచ్చును. భిక్షాన్నమునకు 
వెళ్ళినప్పుడు ఒక్కొక్క సంప్రదాయ మనుసరించి ఒక్కొక్క వాక్యము 
నుచ్చరించుదురు. 1.భవతి భిక్షాం దేహి, 2.హరిః ఓమ్‌, 3. ఓమ్‌ తత్‌ సత్‌, 
4.అలర్‌, 5.నారాయణ- ఈలాటి పద్దతులు గలవు. 

ప్రతిగ్రహసమర్ణోర ఏ ప్రసంగం తత్ర వర్జయేత్‌ । 

ప్రతిగ్రహేణ హ్యస్యాశు బ్రాహ్మం తేజః ప్రశామ్యతి ॥ 

ప్రతిగ్రహమందు సమర్దత గలిగియుండినను అట్టి స్వభావము 
మానవలయును. పరవస్తు పరి(గ్రహముచే శీఘ్రముగా తన బ్రహ్మతేజస్సు 
నశించును. 


రెండవ భాగము 57 


పరవస్తుపరిగ్రహముచే తన పుణ్యము నశించును. కేవలము బ్రహ్మ 
నిష్టగాని, అధ్యయనముగాని చేయువారు, తమ కత్యవసరమునకు మాత్రము 
అన్నవస్రాదులను [గ్రహింపవచ్చును. లేనిచో బ్రహ్మనిష్టయున్ను, అధ్య 
యనమున్ను, ధర్మబోధయున్ను జరుగదు. 

కర్మత్యాగాన్న సన్వ్యాసో న పప్రేషోచ్చారణేన తు | 

సంధౌ జీవాత్మనో రైక్యం సన్బ్యాసః పరికీర్తితః ॥ 

విహిత కర్మానుష్టానములను మానుటవల్లగాని, “సన్మ్యస్తం మయా” 
అని ప్రేషేచ్చారణవలనగాని సన్యాస మేర్చడదు. ్రత్యగభిన్న |బ్రహ్మాను 
భవమే సన్యాస మనంబడును. 

ఎవరెవరికి ఏ అనుష్టానము చెప్పబడియుండునో అట్టి దానిని విడిచి 
పెట్టుట సన్యాసము గాదు. ఆలాగున సన్యాసము ననుగ్రహించు సమయ 
మున (్రేషోచ్చారణమను పద్దతి యొకటి గలదు. ఇది శాస్రోక్తముగా 
సన్న్యసించెడు గురుశిష్యులయందే గల్లును. అందుచేతను సన్యాసము పూర్తి 
కాజాలదు. ఆత్మసన్న్యాసమే, లేక మానసిక సన్యాసమే నిజమైన సన్న్యాసము. 


(ద్రవ్యార్ధమన్న వస్రార్టం యః ప్రతిష్టార్థ మేవ వా! 

'సన్న్య సేదుభయ[భ్రష్టః న ముక్తిం నాప్త్రుమ్మర్లతి ॥ 

ధనముకొఅకుగాని, అన్నవ్వస్త్రములకు గాని, తనను అందరు గౌరవం 
తురనిగాని, తలంపుతో సన్న్యసించిన యెడల ఉభయలోక భ్రష్టత గలుగును. 
ముక్తిగలుగదు అని మై త్రేయోపనిషత్తు. 


పైజెప్పిన విధముగ సన్ఫ్యుసించువా రెక్కువగుటయే పతితు లగుదు 
రనుటకును, సన్న్యాసముయొక్క విలువ తగ్గుటకున్ను హేతువగుచున్నది. 
సంపూర్ణ వైరాగ్యము, ఆత్మశుద్దియు గలిగి సన్న్యసించిన వారైనచో, సన్యాస 
మున కింత పతనము కలుగదు. 

యస్మిన్‌ శాంతిః శమః శౌచం సత్యం సంతోష ఆర్జవమ్‌ । 

అకించనమదంభళశ్ళ స కైవాల్యాశ్రమే వసేత్‌ ॥ 


వ్‌ర్రి నిర్విఘమ్న యోగసిక 


ఎవనియందు శాంతి, శమము, శౌచము, సత్యము, సంతోషము, 
అర్జవము, దీనత్వము లేకుండుట, దంభము లేకుండుట అను గుణములు 
గలవో వాడు మోక్షధామము నందుండుట కర్టుడగును. 


స్థాన్యువనిమంత్రణే సంగస్మయాకరణం పునరనిష్టప్రసంగాత్‌ | 


తన యోగసాధన మాహాత్మ్యమున స్వర్గవాసులు తన్ను బ్రీతిపూర్వ 
కముగా, తమలోకముల కాహ్వానించిననుు వారి యాహ్వానమున ్రీతి 
నుంచరాదు. వారిచే (బ్రార్టితుడనైతిని గాన కృతకృత్యుడ నైతినని తలంప 
రాదు. అట్టు చేసెనేని మరల నాతడు సంసారాద్యనిష్టముల ననుభవించును. 
(యోగదర్శనము). 


యోగసిద్ది ప్రారంభమగు కాలమున దేవతలు, అప్పర(స్త్రీలు, దేవ 
లోకములో నుండు అమృతము, దివ్యరసాయనము, మందారపుష్పుము 
మొదలగు భోగ్యవస్తువులను తెచ్చి భక్తితో సమర్పించి తమ స్వర్గలోకమున 
కాహ్వానింతురు. అప్పుడు మందబుద్ది గలవాడైనవో నాకు ఇంత గొప్ప 
ప్రభావము గలిగెనని తలంచి వారికి లోబడి పోయినవో యోగభభ్రష్టుడై మరల 
జననమరణ శ్లేశమగు సంసారములో బడిపోవును. శుక బ్రహ్మాది బుషులు 
తప మొనర్చెడి కాలమున రంభాద్యప్పురః (స్త్రీలు చేసిన చేష్టలను జ్ఞాపకములో 
నుంచుకొనవలయును. ఇచట దేవశబ్దమునకు అప్పరఃస్త్రీలకు, మనుష్య 
లోకములో గల (శ్రీమంతులు, (ప్రభువులు, వధూమణులు అని (గ్రహించు 
కొనవలయును. వీరు దివ్యపదార్టములను తెచ్చి సత్కరింతురు. సుఖ భోగము 
లనుభవింపవచ్చునని తలంచి అట్టివారి స్టలము లోనికి వెళ్ళదలంచెడు 
యోగులు, తపస్వులు, వైరాగ్యనిష్ట గలవారలు ఈ పరమరహస్యమును 
జ్ఞిప్తీలో నుంచుకొనవలయును. ఈలాగున చెడినవారు చాలమంది గలరు. 
కావుననే కఠోపనిషత్తునందు ఈలాగున తెలుపడమైనది- 


శ్రేయళ్ళీ ప్రేయళశ్చ మనుష్యమేత స్తా సంపరీక్య వివినక్తి ధీరః | 
శ్రేయో హి ఢీరోల_భిప్రేయసో వృణీతే ప్రేయో మందో యోగక్షేమాద్వృణీతే ॥ 


రెండవ భాగము 59 


ఒకరు ఆత్మజ్ఞానమందు ప్రయత్నించు సమయమున శ్రేయస్సును. 
(ప్రేయస్సును వానికి ప్రాప్తించును. గశ్రేయస్సనగా=మోక్షము. (పేయస్సు= 
ప్రాపంచిక భోగము. అప్పుడు ధీరుడైనవాడు దీనిని బాగుగా యోవించి 
(దోషములను గనిపెట్టి) అశాశ్వతములైన భోగమును త్యజించి శాశ్వతమైన 
మోక్షమును గోరును. మందబుద్ది గలవాడు (ఆత్మశుద్ది లేనివాడు) 
భోగమును గొప్పదని తలంచి విషయమందు ప్రవేశించును. 


కఠోపనిషత్తున మొదటనే ఈవిషయమంతయు తెలుపడమైనది. ఈ 
కఠోపనిషత్తు విరక్తులకు ఎంతో మేలు కలుగజేయును. ప్రపంచములో 
నయమనియు, భయమనియు రెండు సాధనలవల్ల ఒక్కరిని లోబరచు 
కొనుదురు. ఆలాగున తపఃసిద్ది, యోగసిద్ది ప్రారంభమగు కాలమున 
దేవతలు కష్టమును కలుగజేసియో, దానికి లొంగకపోయిన ఇష్టమును 
కలుగజేసియో భ్రష్టునిగా చేయుదురు. మొదట అనేక కష్టములు 
కలుగజేయుదురు. ధైర్యముతో దాని నెదుర్కొని నిష్టవేయుచుండిన మరల 
'పైచెప్పిన భోగములచే భ్రష్టత్వము నానర్భయత్నము చేయుదురు. 


చాలామంది కష్టమును సహించెదరు గాని సుఖము వచ్చునప్పుడు 
పడిపోవుదురు. బ్రహ్మనిష్టుడు సుఖభోగములు అనేకములు వచ్చినను 
అవియు యోగవిఘ్న హేతువులని తలంచి జాగ్రత్త పడెనేని వాని నేమియు 
చేయజాలవు. అట్లుగాక మనతపస్సుచేత యోగశక్తిచేత ఇవి యన్నియు 
గలిగినవని తలంచి దానికి లోబడినచో పతనము నిక్కము. ఒకవేళ భోగము 
లనేకములు వచ్చినను తననిష్టకు భంగములేక, ఆహారాది నియమమును 
విడనాడక, వచ్చిన వస్తువులను భక్తులకొరకు వినియోగ పరచుచుండిన 
పతనము కలుగదు. ముక్తి గలుగువరకే ఇట్టి పరిస్టితి నెదుర్కొన 
వలసియుండును. తర్వాతయే విఘ్నములను దేవతలు చేయరు. అంతేకాదు. 
దాసులై భక్తులై సేవ చేయుచుందురు. ఉపకార మొనర్తురు. వైరాగ్యము 
గలవారియొక్కయు, లేనివారియొక్కయు లక్షణము ఈ శ్లోకము నిరూపణ 
చేయుచున్నది. 


60 నిర్విఘ్న యోగసిద్ది 


సాలంకారా చ యా నారీ శోభితా సా సుతన్తుతా | 
యా నారి నిరలంకారా శోభితా సా వితంతుతా ॥ 


త్యాగేన శోభతే యోగీ గృహీ భోగేన శోభతే | 
ఏతద్ది లక్షణమితి శృణు రాగవిరాగయోః ॥ 


పుష్టవ స్రాభరణ కుంకుమాదులచే ముత్తెదువ స్త్రీ శోభించును. 
ఆలాగున వితంతువైన (స్త్రీ ఎంత కెంతకు నిరలంకారముగ నుండునో 
దానికదే శోభించును. ఎంత కెంతకు త్యాగియో అంతకంతకు యోగి 
శోభించును. గృహస్థుడు ధనధాన్య వస్తుగృహాదులచే శోభించును. రాగి 
యొక్కయు, విరాగి యొక్కయు లక్షణ మీలాగున నుండునని గ్రహింపుడు. 


ఈ శోకము సన్న్యాసులకును, వితంతు (స్త్రీలకును బాగుగా 
ఆలోచించదగినది. అప్పుడు సన్న్యాసి యెట్టుండవలెనో, వితంతు 
(స్త్రీలెట్లుండవలెనో తెలిసికొనవచ్చును. ముత్తైదువ యలంకారము వితంతువు 
నకు నెంత గ్లర్ల్యమో, నీచమో, గృహస్థునియొక్క భోగము సన్న్యాసి కంత 
పరమనీచము, నిందితము అని మరువకుందురు గాక! 


మూడవ భాగము 
యోగవిఘ్న నివారణోపాయములు 


ఓం ఆప్యాయంతు మమాంగాని వాక్‌ ప్రాణశ్చక్షుః శోత్రమథో 
బలమింద్రియాణి చ సర్వాణి | సర్వం బ్రహ్మోపనిషదం। మాహం (బ్రహ్మ 
నిరాకుర్యాం! మామా బ్రహ్మ నిరాకరోత్‌। అనిరాకరణ మస్స్వనిరాకరణం మే 
అస్తు! తదాత్మని నిరతే య ఉపనిషత్సు ధర్మాస్తే మయి సంతు! తే మయి 
'సంతు। ఓం శాంతిః శాంతిః శాంతిః॥ 


ఆప్యాయంతు- మమ- అంగాని-వాక్‌- ప్రాణః-చక్షుః- శ్రోత్రం- 
అథః- బలం- ఇంద్రియాణి-చ- సర్వాణి-సర్వం- బ్రహ్మ- ఉపనిషదం- 
మా - అహం- బ్రహ్మ- నిరాకుర్యాం- మా- మా - బ్రహ్మ- నిరాకరోత్‌- 
అనిరాకరణం- అస్తు- అనిరాకరణం-మే- అస్తు-తత్‌- ఆత్మని- 
.నిరతే-యే- ఉపనిషత్సు- ధర్మాః- తే-మయి- సంతు- తే-మయి- సంతు. 


మమ=నాయొక్క, అంగాని= అవయవములు, వాక్‌=వాక్కు, ప్రాణజ 
ప్రాణము, చక్షుఃనేత్రము, శ్రోత్రం=కర్ణము, అథఃణ= అట్లే బలం=బలము, 
'సర్వాణి= సమస్తములైన, ఇం|ద్రియాణి= ఇంద్రియములు, ఆప్యాయంతు= 
తృప్తినొందునుగాక (శుద్దము లగునుగాకు, సర్వం= సమస్తము, 
ఉపనిషదం= ఉపనిషత్రృతిపాదితమగు, బ్రహ్మ= బ్రహ్మమే, అహం= నేను, 
బ్రహ్మ=పరమాత్మను, మా నిరాకుర్యాం= నిరాకరించకుందునుగాక, 
మా=నన్ను, బ్రహ్మ= పరమాత్మ (ఈశ్వరుడు), మానిరాకరోత్‌= 
నిరాకరించకుండును గాక! అనిరాకరణం= ఆదరము, అస్తు= కలుగుగాక! 
మే= నాకు, అనిరాకరణం=విశ్వాసము, అస్తు=కలుగుగాక్ష తదాత్మని= ఆ 
పర బ్రహ్మమునందు, నిరతే= అసక్తి గలవాని విషయమై, ఉపనిషత్సు= 
ఉపనిషత్తులయందు, యే= ఏ ధర్మములు ప్రతిపాదింపబడినవో, తే= ఆ, 
ధర్మాః= ధర్మములు, మయి=నాయందు, సంతు= ఉండుగాక, తే= ఆ 
దర్శ్మములు, మయి= నాయందు, సంతు= ఉండుగాక! 


it నాయొక్క వాగాదీంద్రియము లన్నియు పుష్టిమంతములగుగాక! 


62 నిర్విఘ్న యోగసిక్ట 


(సమర్దములగు గాక!) ఈ సర్వము నుపనిషద్వేద్య పరబ్రహ్మస్వరూపమే. 
నేను బ్రహ్మము నుపేక్షింపకుందునుగాక! నన్ను బ్రహ్మము పరిత్యజించ 
కుండుగాక! నాయందు బ్రహ్మమునకు విశ్వాసము గలుగుగాక! బ్రహ్మము 
నందు నాకాదరణ గలుగుగాక! ఆ యాత్మస్వరూపమం దాసక్తి గలవారికి 
నుపనిషత్ర్తులయందు ఏ పవిత్ర ధర్మము లుపదేశింపబడినవో; ఆ ధర్మములు 
నా యందెల్లప్పుడు నుండును గాక! నాయందు సుస్థిరములగుగాక! 


ఆదరాతిశయముకొఅకు ద్విరుక్తి ప్రయోగము చేయబడినది. 
దోషత్రయ శాంతికొరకు ముమ్మారు శాంతిమంత్రము ఏర్పడినది. 


ఇటువంటి యుపనిషచ్ఫాంతిమంత్రములను ధ్యాననిష్టానంతరము భక్తి 
గలిగి యేకాగ్ర మనస్సుతో అర్దసహితముగా పఠింపక పోవుటయే విఘ్న 
ములు నశింపకపోవుటకు కారణము. భక్తితో పఠించెనేని అన్ని యోగవిఘ్న 
ములును నివారణము లగును. 


యోగస్య ప్రథమం ద్వారం వాబ్నీరోధో౭_వరి[గ్రహః। 
నిరాశా చ నిరీహా చ నిత్యమేకాంతశీలతా॥ 


యోగమునకు మొట్టమొదట నుండవలసినది 1. వాజ్బీరోధము (మిత 
భాషణము) 2.పరవస్తు పరిగ్రహవర్ణనము, 3.దేనియందును ఆశ లేకుం 
డుట, 4.సంకల్పములను రహిత మొనర్భుట, 5. ఏకాంతమందుండుట - 
ఇవి యైదును మోక్షమునకు ముఖ్యద్వారములని వివేకచూడామణి. 


పైజెప్పిన ప్రకారము ప్రవర్తింపక పోవుటయే విఘ్ననివారణము కలుగక 
పోవుటకు కారణము. 


సత్సంగో వాసనాత్యాగోల_ధ్యాత్మవిద్యావిచారణమ్‌ ! 

ప్రాణస్పందనిరో ధశ్చే త్యుపాయాశ్చేతసో జయే ॥ 

మనస్సు నశించి పరబ్రహ్మస్థితి గల్లుటకై నాల్లు సాధనములు ముము 
తువుల కత్యావశ్యకములు. ఓ. సత్పురుషుల సహవాసము, 2.విషయ 
వాసనాత్యాగము, ౩. అధ్యాత్మవిద్యావిచారణము, ఉ. ధ్యానయోగాభ్యాస 


మూడవ భాగము 63 


ములు. ముముక్షువుల కివి ముఖ్యముగా నుండవలసినవి అని వాసిష్టము. 


మనోజయముకొరకు దీనియందు కొంత ప్రాణాయామముకూడ 
విధించడమైనది. స్పల్పప్రాణాయామము అందరికిన్నీ అత్యవసరము. శరీర 
దార్జ్యము, మనోనిర్మలత్వమును, పాపక్షయమున్ను దీనివల్ల త్వరలో సిద్దిం 
చును. అయితే బ్రహ్మచర్యము, శుద్దాహారము, ఏకాంతవాసము ప్రాణ 
యామమునకు ముఖ్యముగా నుండవలసినవి. 

అవిద్యాం శ్ర్టయా శ్రే్టః క్షా 

మలం మలేనాపహరన్‌ యుకి రజకో యథా ॥ 

బుద్దిమంతుడైన చాకలివా డేలాగున భూమియొక్క మలమైన చవిటి 
మన్నుచే వ(న్హ్రముయొక్క మలినమును పోగొట్టునో, ఆలాగున అవిద్యా 
సంబంధమైన కర్మమును, విద్యాసంబంధమైన( జ్ఞానసంబంధమైన) శ్రేష్ట 
కర్మమువచే పోగొట్టవలయును అని వాసిష్టము. 


శుద్దాశుద్దములు రెండును ప్రకృతి ధర్మములే. చవుడును, వస్త్ర 
ములోగల మాలిన్యమును రెండున్ను ప్రకృతి ధర్మములే. అయితే శుద్దకర్మచే 
అశుద్దకర్మము నశించును. అప్పుడే విశుద్ద స్వరూపమగు ఆత్మజ్ఞాన 
ముదయించును. 


వివి క్రసీవీ లఘ్యూశీ యతవాక్కాయమానసః ! 
ధ్యానయోగపరో నిత్యం వైరాగ్యం 'సముపా శ్రితః ॥ 


ఏకాంత (ప్రదేశమున నుండువాడును, ధ్యాననిష్టకు భంగము 
రాకుండుటకై సాత్వికమైన శుద్దాహారమును మితముగ భుజించువాడును, 
వాక్కును, మనస్సును, శరీరమును స్వాధీనములో నుంచినవాడును, ధ్యాన 
యోగ మందాసక్తి గలవాడును, లెస్సగా వైరాగ్యము గలవాడునై ఎవడు 
గలడో వానికి విఘ్నములు కలుగవు. శీఘ్రకాలమున జీవన్ముక్తి సిద్దించును 
అని గీత. 


ఇట్టి నియమములను పాటింపకపోవుటచేతనే విఘ్నములు కలుగుచున్నవి. 


64 నిర్విఘ్న యోగసిద్ది 


మితాశనో భవేన్నిత్యం భిక్షుర్మోక్షపరాయణః ! 
కామ(క్రోధాదయో దోషా న భవంతి మితాశనాత్‌ ॥ 


మోక్షాపేక్ష గలవాడు నిత్యము మితాశనుడై యుండవలయును. 
అందువల్ల కామ॥క్రోధాది దోషములు నశించును అని సన్యాస సం గ్రహము. 


ఇట్టి నియమము లేకపోవుటయే కామఃక్రోధాదులు గల్గుటకును, 
పతనము గల్లుటకును కారణము. 


పథ్యమౌషధసేవా చ క్రియతే యేన రోగిణా | 

ఆరో గ్యసిద్దిరష్టాతి స్య నాన్యానుష్ట్రితకర్మణా ॥ 

పథ్యము, జాషధథసేవయు ఏరోగిచే చేయంబడునో వానిచేతనే 
ఆరోగ్యసుఖ మనుభవింపబడుచున్నది. ఇతరులు చేయు పథ్యాషధసేవచే 
పొందసాధ్యము గాదు. తనకు గల భవరోగమునకు తానే ధ్యానానుష్టానము 
చేయక ఇతరులు చేసిన చాలునని తలంచుటయు అటువంటిదే (వివేక 
చూడామణి). 


గురువు చేయు అనుష్టానము చాలునని తలంచి అనుష్టానము చేయని 
శిష్యునియొక్కయు, భర్త చేసిన అనుష్టానము చాలునని తలంచెడు భార్య 
యొక్కయు, లేక భార్య చేసిన అనుష్టానము చాలునని తలంచెడు భర్త 
యొక్కయు, ఆలాగున తండ్రి చేసిన చాలునని తలంచెడు పుత్రుని 
యొక్కయు, పుత్రుడు చేసిన చాలునని తలంచెడు తండ్రియొక్కయు ప్రీతి 
ఈలాగున నుండును. అయితే భార్యాభర్తలు, గురుశిష్యులు, తల్లిదం డ్రులు, 
కుమారులుచేయు పుణ్యకర్మానుష్థానములలో పరస్పరము '్రేమ కలిగి 
యనుసరించియుండిన కొంతవరకు ఫలము గలుగవచ్చును. ఈశ్వర 
జ్ఞానము, జీవన్ముక్తి మాత్రము వారికి వారే చేసికొనవలయును. 

గురువు వెళ్ళునప్పుడు శిష్యునియొక్క నీడయు, శిష్యుడు పోవునపుడు 
గురువుయొక్క ఛాయయు ఒకటితో నొకటి సంబంధపడక వారి వారి నీడ 
వారివారితో నుండునట్లు అంత్యకాలస్టితియు నుండునని (గ్రహించుకొన 


మూడవ భాగము 65 


వలయును. భార్యాభర్తలయొక్క స్టితియు; తల్లి, తండ్రి, కుమారుడు, 
కుమార్తెలయొక్క స్తితియును ఈలాగున నుండునని ఈశ్వరదృష్టియే మనకు 
చూపుచున్నది. 

శుచా దేశే ్రతిష్టాష్య స్తరమాసనమాత్మనః। 

నాత్యు క్రితం నాతినీచం చేలాజినకుశోత్తరమ్‌॥ 

తకతైకా(గ్రం మనః కృత్వా యతవి త్తేంద్రియక్రియః। 

ఉపవిశ్యాసనే యుంజ్యాద్యోగమాత్మ విశుద్దయే॥ 

సమం కాయశిరో గ్రీవం ధారయన్నచలం స్థిరః! 

సంప్రేక్ష్య నాసికాగ్రం స్వం దిశశ్సానవలోకయన్‌ ॥ 


పరిశుద్ధమైన ప్రదేశమందు చలింపనిదియు, మిక్కిలి ఎత్తు గానిదియు, 
మిక్కిలి పల్లము గానిదియు నగు స్టలమున మొదట దర్భాసనము, దానిమీద 
కృష్ణాజినము, దానిమీద వస్త్రము మొదలైన ఆసనములను స్థాపించి ఆ 
యాసనవముందు కూర్చుండి చిత్తముయొక్కయు, ఇంద్రియముల 
యొక్కయు వ్యాపారమును నిగ్రహించినవాడై; మనస్సును ఏకాగ్రముగా చేసి 
ఆత్మయొక్క పరిశుద్దతకొరకు ధ్యానయోగమును చేయవలయును. 
దేహమధ్యభాగమును, శిరసున్ను, కంఠమును సమముగా నిక్కించి చలనము 
లేనివాడై స్టిరుడై తన నాసీకాగ్రము ((భ్రూమధ్యమును) చూచునట్లు దృష్టి 
నిలిపి ఇతర విషయములందు దృష్టినిగాని, మనస్సునుగాని పోనివ్వక పరమ 
శాంతుడై పరమాత్ముని ధ్యానము చేయవలయును అని గీత. 


కొన్ని (గ్రంథములలో ఏకాంత ప్రదేశము మొదలగు వానిని తెలుపడమై 
నది. అది అందరికిని సాధ్యముగాదని తలంచి శ్రీకృష్ణభగవానుడు దయ 
గలిగి శుద్దమైన ప్రదేశముండిన చాలునని తెలిపెను. శుద్దమైన ప్టలములనుండి 
ధ్యానము చేయువారికి విఘ్నములు గలుగవు. పుణ్యభూమి మంచిదని 
తెలుపుట కిదియే కారణము. అచట పుణ్యజీవులుగాని, దేవతలుగాని, 
మహాత్ములుగాని సూక్మరూపముతో నుందురు. మలినమైన పాపభూమి 


66 నిర్వ ఘ్న యాగసిక్డ 


యైనచో అచట భూత (పేతపిశాచములు నివసించుచుండును. అట్టి స్థలము 
యోగనిష్టకు విఘ్నము కలుగజేయును. 


పవిత్రే నిర్మలే దేశే నిత్యానుష్టానతో2_ ఏ వౌ! 
నిర్వేదనేన మౌనేన జపమేతత్సమారఖేత్‌ ॥ 


ఆలాగున పవిత్రమైన ఏ స్టలమందుగాని ఆసీనుడై నిత్యానుష్టానము 
చేయువాడు చలనము లేనివాడై, మౌనముతో కూడి జపమాచరించవలెను. 


ఏకవారం చరేద్దైక్షం న ప్రసజ్జేత విస్తరే ! 

ఖభైక్షప్రసకో హి యతిర్విషయేష్వపి సజ్జతి ॥ 

సన్న్రాసియగువాడు ( బ్రహ్మనిష్టుడు ఏకకాలము మాత్రమే భుజిం 
చవలయును. అధికముగా తినుటయే స్వభావముగా గలిగియుండరాదు. 
అధికము తినుటలో అసక్తి గలవాడు నిశ్చయముగా విషయలోలు డగును. 
వీనికి ఇంద్రియ నిగ్రహముండదు అని సన్యాస సంగ్రహము. 

ఆహార నియమము లేనివానికి మనోనియమము గలుగదు. 

మాత్రా స్వస్రా దహిత్రా వా న వివిక్తాసనో భవేత్‌! 

బలవానింద్రియగ్రామో విద్వాంసమపి కర్షతి॥ 

విరక్తుడై |బ్రహ్మనిష్టచేయువాడు తల్లితోగాని, సోదరితోగాని, 
కువూరతో గాని యేకాంత స్టలమున నుండరాదు. ఎందుకనగా 
ఇం[దద్రియముల సమూహము మహాబలము కలది, మహా బ్రహ్మవేత్తల 
మనస్సునుకూడ ఆకర్షించి విషయములందు ప్రవేశ పెట్టును. ఆలాగున 
విరక్తులై బ్రహ్మనిష్ట చేయు 'స్త్రీలుకూడా విజన ్రదేశమందు తండ్రి 
సోదరుడు, పుత్రుడు, వీరలే యుండు స్థలమందు ఉండరాదని చెప్పిన నిక 
తదితరులతో గలసియుండుట ఎంత ప్రమాదమో ఆలోచించవచ్చును. ఏ 
విధమైన ప్రమాదమును కలుగకూడదని తలంచి శాస్త్ర మీలాగున చెప్పినది. 

(మనుస్ఫృతి.) 


మూడవ భాగము 67 


బోధాదూర్ద్వం చ తద్ద్యేయం జీవన్ముక్తి ప్రసిద్దయే : 
కామాది క్లేశబంధేన యుక్తస్య న హి ముక్తతా ॥ 


బ్రహ్మనిష్టా బలముచే తత్త్వ్వబోధము కలిగినను జీవన్ముక్తి దృఢపడుట 
కొరకు మరల మరల బ్రహ్మచింతనమును, తదేకధ్యానమున్ను ఆవశ్యకముగా 
చేయవలయును అని పంచదశి. 


తత్త్వం బుద్ద్వాపి కామాదీన్‌ నిశ్మేషం న జహాసి చేత్‌ | 

యథేష్టాచరణం తే స్యాద్దర్మశా స్రాతిలంఘినః ॥ 

బ్రహ్మనిష్టుడు పరతత్వము నెరింగి బ్రహ్మబోధ గలిగినను విషయాసక్తి 
మొదలగు కామాదులను నిళ్ళేషముగా విడువడేని ధర్మశా(న్రుము 
నతిక్రమించిన కారణముచే జ్ఞానభ్రష్టు డగును. కావున యధేష్టాచరణము 
కూడనే కూడదు. 

విద్యారణ్యు లీలాగున చెప్పుటవే బ్రహ్మనిష్టులెంతో జాగ్రత్త వహించ 
వలసియుందురు. ఇప్పుడు ప్రపంచములో యథేష్టాచరణమే జీవన్ముక్తి 
లక్షణవునియు, బం ధవిముక్తుని స్వభావవునియు, నియముమునకు 
లోబడియుండుట బంధవిముక్తి కాదనియు చెప్పువారు కొందరు లేక 
పోలేదు. మీ దృష్టిలోనే అట్టివారు గలరు. అట్టి శాస్రోల్లంఘనమే వారి 
అభివృద్దికి దట్టమైన అడ్డుగా నిలివియున్నదని గ్రహించుకొనవలయును. 

విశుద్దాద్వైతతత్వస్య యథేష్టాచరణం యది | 

శునాం తత్త్వదృశాం చైవ కో భేదోతి శుచిభక్షణే ॥ 

అద్వైత పరబ్రహ్మజ్ఞానవేత్త స్వేచ్చాచరణము గలిగి విధినిషధముల నతి 
క్రమించి ప్రవర్తించినవో కుక్కకును, పరమపావనుడగు మహాత్మునకును ఏమి 
భేదమని సురేశ్వరాచార్యులు వేదాంతవా ర్తికమందు వ్రాసిరి. 


వాసనాయా స్తథా వహ్నే బుణవ్యాధి ద్విషామపి | 
శ్నుహవైరవిషాణాం చ శేష స్వల్పోలి_పి బాధతే ॥ 


68 నిర్విఘ్న యోగసిక్ట 


విషయవాసన, అగ్నీ, అప్పు, వ్యాధి, శత్రువు, పుత్రకళత్రాదుల 
యందు (పేమ, ఇతరులయందు విరోధము, విషము - ఇవి కించిత్తెన 
మిగిలియున్నవో క్రమముగా వృద్దియై మిక్కిలి బాధించును. కావున ఇవి 
నిశ్శేషము నశింపజేసేలాగున చూడవలయును అని వాసిష్టము. 


యథా నిరింధనో వహ్నిః స్వయోనావువశామ్యుతి | 
తథా వృ త్తికయాచ్చిత్తం స్వయమేవోపశామ్యతి ॥ 


ఏలాగున కట్టెలు నశించినపుడు అగ్ని స్వయముగా నశించునో 
ఆలాగున వృత్తులు నాశమగునప్పుడు మనస్సు తనకు తానే మాయమై పోవును. 


మనస్సనియు, కర్మమనియు, అజ్ఞానమనియు పర్యాయనామములు. 
నిప్పు మండుచుండిన మాత్రమే కట్టెలు దహించును. ఆలాగున అధ్యాత్మ 
జ్ఞానసిద్ధి ప్రజ్వలించి రాగా రాగా కర్మకట్టెలు క్షయించును. అందువల్ల 
కర్మజనిత విఘ్నములును నశించును. 


'ప్రళిబంధో వ ర్హృమానో విషయాసక్తి లక్షణః | 
(వ్రజ్ఞామాంద్యం కుతర్కశ్చ విపర్యయదురా [గ్రహః 1 


ప్రతిబంధము లుండినచో జ్ఞానమునకు ఆటంకము గలుగును. ప్రతి 
బంధములు ముప్వాధములు. అవి వర్తమాన ప్రతిబంధ మనియు, భూత 
ప్రతిబంధ మనియు, భావిప్రతిబంథ మనియు చెప్పుదురు. ఇవి వేదాంత 
పంచదశిలో కనందగును. వాటిలో వర్తమానప్రతిబంధము గొప్పది. అందులో 
అన్నిటీకన్న గొప్పవి 1.విషయాసక్తి, 2. ప్రజ్ఞామాంద్యము, 3. కుతర్కము, 
4.విపరీతవాదము, 5. అనవసరముగ విరోధము పెట్టుకొనుట. 

ఇవి యన్నియు ముఖ్యమైన విఘ్నములని (గ్రహించుకొనవలయును. 


తాళయంతి మలేనైవ మలం క్షాళనకోవిదాః ! 
వారయన్వ్య(న్హ్ర్యమ(స్తేణ విషం ద్రతివిషేీణ చ ॥ 


భూమియందుండు పంకిలముచే గలిగిన మాలిన్యమును భూమియం 


మూడవ భాగము 69 


దేర్పుడిన చవిటిమట్టిచే పోగొట్టునట్లును, ఆగ్నేయా(స్త్రమును వారు 
ణా(స్త్రముచే నశింపజేయునట్ట్లును , విషదోషమును స్ఫుటము చేసిన పాషా 
ణాది విషములచే రహితము చేయునట్లును, నాగ్యాస్త్రమును గారుడా 
(న్ర్రముచే భేదించునట్లును, ఇనుమును ఉక్కుతో నరుకునట్లును పాపకర్మము 
లచే కలిగెడు విఘ్నములను పుణ్యకర్మానుష్టానముచే రహితము చేయ 
వలయును. 

మృద్వాసనే సమాసీనో జిత చిత్తేంద్రియక్షమః | 

ఓమిత్యుచ్చారయేత్తావన్మనో యావత్రసీదతి ॥ 

మెత్తని యాసనమందు కూర్చుండి యింద్రియాది వృత్తులను నిశ్చల 
ముగా చేసికొని మనసు లయమొంది బ్రహ్మాకారస్టీతి గల్లు పర్యంతము ఓంకార 
మంత్రమును పరమాత్మపరముగా భావనచేసి ధ్యానము చేయవలయును. 

ప్రణవమును హృదయమున పరబ్రప్మభావముతో లేక ఈశ్వర 
భావముతో దివ్యప్రకాశభావన కలిగి జపించవలయును. ఈలాగున చేసిన 
విఘ్నము లన్నియు నశించును. మెత్తని యాసనమైన ఎంతసేపు ధ్యాన 
మందుండినను పాదములకు బాధ కలుగదు. కరుకైన గట్టిదైన ఆసన మైనచో 
కొంచెము సమయమునకే పాదములకు నొప్పి కలుగవచ్చును. 


అనన్యాశ్చింతయంతో మాం యే జనాః పర్యుపాసతే! 
తేషాం నిత్యాభియుక్తానాం యోగక్షేమం వవామ్యహమ్‌॥ 


ఎవరు ఇతరచింత లేనివారై నన్నే శరణుపొంది ధ్యానింతురో అట్టి 
అచంచలనిష్ట గలవారల యోగక్షేమములను నేనే వహించెదను అని 
భగవానుడు గీతయందుపదేశించినాడు. 


పెజెప్పిన విశ్వాసముతో ధ్యానముచేయు పరమభక్తుల విఘ్నము 
అన్నింటిని భగవానుడే రహితమొనర్చి రక్షించును. అఫ్రాహ్యమైన దానిని 
ప్రాపింపజేయుట యోగమునియు, ప్రాప్తించిన దానిని సంరక్షించుట 
క్షేమమనియు గ్రహించుకొనవలయును. 


70 నిర్విఘ్న యోగసి 


తేషామహం సముద్దర్తా మృత్యుసంసారసాగరాత్‌ । 
భవామి న చిరాత్సార్ధ మయ్యావేశితచేతసామ్‌ ॥ 


భగవద్ద్యానాసక్త చిత్తము గలవారిని అచిరకాలములోనే సంసార 
సాగరమునుండి నే నుద్దరించుచున్నాను అని భగవాను డుపదేశించెను. 


పరమభక్తులకు గల విఘ్నము లన్నిటిని అచిరకాలములో రహిత 
మొనర్చి రక్షించెదనను భగవ త్రృతిజ్లాపూర్వక వాక్యములో విశ్వాసము కలిగి 
యుండుడు. అన్ని విమ్నములును క్షయించుటకు ఇదే యుపాయము. 


తేషాం సతతయుక్తానాం భజతాం ట్రీతిపూర్వకమ్‌ । 
దదామి బుద్దియోగం తం యేన మాముపయాంతి తే ॥ 


ఎల్లప్పుడును భగవంతుడనగు నాయం దేకా(గ్రచిత్తము గలిగి ప్రీతి 
పూర్వకముగా భజించునట్టి ధ్యానపరులకు పరమేశ్వరుడనగు నన్ను 
పొందుటకు ఏ జ్ఞానము కలుగవలయునో అట్టి జ్ఞానమును కలిగించుచున్నాను. 


పరమభక్తితో సర్వేశ్వరుని ధ్యానించువారికి ఏ జ్ఞానమువల్ల మోక్షము 
సిద్దించునో అట్టి జ్ఞానమును భగవంతుడే కలుగజేయుచున్నాడని చెప్పిన 
వాక్యము లందు విశ్వాసము కలిగియుండుడు. 


తేషామేవానుకంపార్ట మహమజ్ఞానజం తమః। 
నాశయామ్యాత్మభావస్తో జ్ఞానదీపేన భాస్వతా॥ 


ఎల్లపుడును ధ్యానముచేయు భక్తుల ననుగ్రహించుటకొరకు 
మాత్రము వారి యంతఃకరణ మందున్నవాడనై వారియొక్క అజ్ఞాన జన్యమైన 
మోహాంధకారమును వెలుగుచున్న జ్ఞానవునెడి దీపముచేత పోగొట్టు 
చున్నాను. 


అంధకార నిబిడమైన గృహాంతరాళములో తనకు కావలసియుండు 
సమస్త పదార్ధము లుండినను చీకటిచే గ్రహించుకొనుటకు సాధ్యము 
కానప్పుడు ఏలాగున ఒకడు మంచిదీపము వెలిగించిన ఏ వస్తువు లెచ్చట 


మూడవ భాగము 71 


నున్నవని తెలిసికొనవచ్చునో, తీసుకొనవచ్చునో, ఆలాగున భగవంతుడే 
భక్తుల హృదయములలో దివ్యజ్యోతిని వెలిగించి జ్ఞానమును చూపగల్లును. 
కావుననే ఈ శ్లోకవమునందు “ అనుకంపార్టవేవ”” భక్తులయందుగల 
అనుగ్రహము మాత్రమే గాని మరియొక విధముగ కాదని వచించెను. 


శక్నోతీహైవ యస్పోఢుం సప్రాక్ళరీర విమోక్షణాత్‌ | 

కామ క్రోధోద్భవం వేగం స యుక్తస్స సుఖీ నరః ॥ 

ఎవడు ఈదేహమును విడుచుటకంటె ముందీలోకమునందే కామ 
క్రోధములవలన బుట్టిన వికారములను సహించుటకొరకు సమర్హుడగు 
చున్నాడో వాడే యింద్రియ నిగ్రహముగల యోగియై ఆత్మజ్ఞానముతో 
నిత్యసుఖి యగుచున్నాడు. 


దేహముతో కూడియున్నప్పుడే ప్రకృతిదోషము లన్నిటినుండియు 
ముక్తులు కావలయును. జీవన్ముక్తియని చెప్ప.టకు కారణమిదియే. ఒక్క 
ముష్టి నవధాన్యములను భూమిలో చళ్లివేసిన ఏయే విత్తనము వేగియుండలేదో 
అది మొలకెత్తునట్టు అంత్యకాలమున ఏ సంస్కారము మిగిలియుండిన దాని 
కనుగుణమగు జన్మము తప్పక వచ్చును. ఉడికిన విత్తనము అంకురించనట్లు 
జ్ఞానా గ్నియందు దహించిన సంస్కారము గలవారికి మరల జన్మ ముండదు. 
అట్టి యవస్థ జీవించి యున్నప్పుడే కలుగవలయును. 

ఇహైవ తైర్ణితస్పర్లో యేషాం సొమ్యే స్థితం మనః । 

నిర్ణోషం హి సమం బ్రహ్మ తస్మాద్ర్రహ్మణి తే స్టితాః ॥ 

ఎవరియొక్క మనస్సు సకల భూతములయందును బ్రహ్మము సమ 
ముగా నున్నదను విషయమునందు నిశ్చలమై యున్నదో, అట్టివారు ఈలోక 
మందే జన్మమును జయించిన వారగుచున్నారు. మరియు బ్రహ్మము ప్రకృతి 
దోషరహితమైనది. కనుక అట్టి దోషరహితులు సదా బ్రహ్మమునందున్న 
వారగుచున్నారు. 


72 నిర్విఘ్న యోగసిద్ది 


ఇహావ- యిచ్చటనే- జీవించి యున్నప్పుడు ప్రకృతిదోషము 
నశించినవారై యుండిన మాత్రమే బ్రహ్మాత్మైక్య జ్ఞానము కలిగి ముక్తు 
అగుదురు. నీటిలో నీరు, నూనెలో నూనె కలియునేగాని, నీటిలో నూనెయు, 
నూనెలో నీరును ఐక్యము గానట్టు పరమాత్మ స్వరూపమెంత శుద్దమైనదో, 
అంతశుద్దత జీవునికి కలిగినప్పుడే, జీవేశ్వరుల యైక్యము సిద్దించును. 


జీవస్య తండులస్యేవ మలం సహజమప్యలమ్‌ 1 

నశ్యత్యేష వన సందేహస్తస్మాదుద్యమవాన్ఫవ ॥ 

పుత్రా! జీవునియొక్క మలము సహజసిద్దంబైనను తండులము 
యొక్క పొట్టు దంచుటవల్ల యెట్లు నశించుచుండునో, ఆలాగున పురుష 
ప్రయత్న పరమగు ధ్యానజ్ఞానములచేత జీవునియొక్క మాయామలము 
కూడ నశించును. కావున ప్రయత్నవంతుడవు కమ్ము అని వాసిష్టము. 


జీవుడు నిత్యశుద్ద జ్ఞానస్వరూపు డనియే వేదాంతము ఉపదేశించు 
చున్నది. ్రకృతిదోషము లన్నియు అంతఃకరణ ధర్మములే, అట్టుగాక 
జీవులకు (ప్రకృతిగుణములు స్వభావములని యొకవేళ నెవరైన వచించిరను 
కొనుడు, అబభ్టైనను పుట్టుకతో పొట్టు, తౌడు వడ్డయందు కలిగియుండినను 
దంచుటవలన వదలిపోవును. కావున పురుషప్రయత్నముచే ప్రకృతిదోషము 
వదలిపోవును. ఓహో! యెంత ధైర్యమును చెప్పిరి. 


తండులస్య యథా చర్మ యథా తాక్రుస్య కాలీమా! 
నశ్యతి క్రియయా పుత్ర! పురుషస్య తథా మలః ॥ 


తండులము (బియ్యము) యొక్క పైనున్న పొట్టు దంచుటవల్ల ఎట్టు 
వదలిపోవుచున్నదో, స్ఫుటముచేత రాగియొక్క చిలుమెట్లు నశించి సువర్ణ 
మగుచున్నదో, అట్లే యోగముచేతను, జ్ఞానముచేతను జీవునియొక్క అజ్ఞాన 
రూపమగు మలినము నశించుచున్నది అని వాసిష్టము. 


న సౌఖ్యాల్లభతే పుణ్యం కాయక్షేశాదవాపవ్యతే I 
మంథనేన యథా క్షీరాన్నవనీతం ప్రజాయతే ॥ 


మూడవ భాగము 73 


మర్దనాదిత్తుదండానాం రసో యద్వత్ర్రజాయతే ॥ 
తద్వచ్చరీరదండేన మవాధర్మః ప్రజాయతే ॥ 


ఎవడు సోమరితనముచే శరీర సుఖమును మాత్రము గోరుచుండునో 
అట్టి వానికి పుణ్యము లభింపదు. కాయక్షేశము సహించు వానికే పుణ్యము 
లభించును. ఏలాగున మథనము వినా క్షీరమునుండి నవనీతము జనింపదో, 
మర్దనము లేనిచో చెరుకునుండి రసము జనింపదో; ఆలాగున శరీరపరిశ్రమ 
చేయనివానికి జ్ఞానము సిద్దించదు. కాయక్షేశము సహించి అనుష్టానము 
చేయువానికి మహాధర్మమగు దైవము ప్రత్యక్షమగును అని పద్మపురాణము. 


మోక్షమార్గము సోమరులు పోవు దారికాదు; సోలి _ హంపరులు 
ప్రయాణముచేయు మార్గము. చెరకునందు పంచదార కనబడకపోయినను, 
పాలయందలి వెన్న గోచరించక పోయినను చేయవలసిన క్రియలు చేయు 
నప్పుడు ఎట్టు గోచరించునో, దేహములోగల దైవజ్ఞానస్టితియు ఆలాగున 
నుండును. పాలను తరచకపోయిన ఏలాగున కుళ్ళి చెడిపోవునో, చెరుకును 
సకాలమున కొట్టి గానుగాడనిచో ముదిరి యెట్లు బెండై పోవునో ఆలాగున 
మంచి కాలములోనే యాత్మజ్ఞానము సంపాదించుటకు యత్నించవలయును. 
ముదుసలికాలము వచ్చునపుడు జ్ఞానము సంపాదించుకొనవచ్చునని 
తలంచినచో మైజెప్పిన పాలు చెరకు గతియే సంభవించును. 


యదా తే మోహకలిలం బుద్దిర్వ్యతితరిష్యతి | 

తదా గంతాసి నిర్వేదం శ్రోతవ్యస్య శ్రుతస్య చ ॥ 

ఓ యర్జునా! ఎప్పుడు నీయొక్క బుద్ది అజ్ఞానకల్మషమును దాటగలదో 
అప్పుడు ఇంతవరకు గురువులచేతగాని, శా(న్త్రుములచేత గాని నీ 
స్వబుద్దితో గాని చింతించిన దానియొక్క యర్థము గోచరమగును. తరువాత 
నిక వినదగినది మరియొకటి లేదను బోధముకూడ గల్గును. అప్పుడే 
వేదమువే బోధింపబడిన సత్యము గోచర మగును. లేక సంపూర్ణముగా 
ప్రకృతి వదలిపోవును అని గీత. 


74 నిర్వఘ్న యోగసి 


ఈ స్టితి గలుగకపోవుటయే బ్రహ్మసాక్షాత్కార జ్ఞానము సిద్దింపక 
పోవుటకు హేతువు. సముద్రమునకు ఈవల నుండువారు ఆవలి 
దరియందున్న దానినెట్లు చూడగల్లుదురు? 


అన్నం పుంసాశితం త్రేధా జాయతే జరరాన్నినా | 
మలం స్టవిష్టో భాగస్స్యాన్మధ్యమో మాంసతాం వ్రజేత్‌ ॥ 
మనః క నిష్టో భాగస్న్యాత్తస్మాదన్నమయం మనః ॥ 


మనుజుడు భుజించెడు అన్నపానాదులు జఠరాగ్నిచే త్రివిధములుగా 
మారుచుండును. స్టూలభాగము మలమూత్రములుగాను, మధ్యభాగము 
రసమై, రక్తమై, మాంసాది సప్తధాతువులుగాను పరిణమించును. కనిష్ట 
భాగము మనస్సుగా మారును అని సుశ్రుతము. 


ఇప్పుడేది భుజించినను మనస్సే ప్రధానమని చెప్పెడువారి సిద్దాంత 
మును విజ్ఞులు తెలిసికొనవచ్చును. కావున అన్నమును మార్చు చేసికొనిన 
మాత్రమే మనస్సునకు మార్పు గల్లునని విజ్ఞులు గ్రహించుకొనవలయును. 
ఆహారముయొక్క పృధివీతత్త్వము అహంకారముగాను, జలతత్త్వము చిత్తము 
గాను అగ్నితత్త్వము బుద్దిగాను, వాయుతత్తుము మనస్సుగాను, ఆకాశ 
తత్త్వము అంతకరణముగాను మారుచుండును అని ఆయుర్వేద మెంత 
ద్లీర్లముగ ఆలోచించుకొని తెలొపెనో గ్రహించుకొనుడు. 


వివి క్రదేశ ఆసీనో విరాగో విజితేంద్రియః 1 
భావయేదేకమాత్మానం తమనంతమనన్యధీః ॥ 


ఏకాంత ప్రదేశమున సానుకూలమైన ఆసనములో కూర్చున్నవాడై, 
సర్వవిషయములలోను వైరాగ్యమును కల్లినవాడై, ఇంద్రియములను జయించిన 
వాడై, ఆత్మవ్యతిరి క్త వస్తువునందు బుద్దిని పోనివ్వని వాడై ఒక్కడై దేశకాల 
వస్తుపరిచ్చేద శూన్యమైనటువంటి తనయాత్మను సత్యజ్ఞానానంద 
స్వరూపునిగా ధ్యానము చేయవలయును. 


“వివిక్త దేశే” అని చెప్పుటచేత నిష్టకు ప్రతిబంధములేని ప్రలముండిన 


మూడవ భాగము 75 


చాలును. కేవల మేకాంత ప్రదేశమని తలంచవలదు. ఇట్టి ప్టలములో 
నుండుటచే విఘ్నములు గలుగవు. 


ఆజీవితం త్రయస్పేవ్యా వేదాంతో గురురీశ్వరః | 

పూర్వం జ్ఞానాప్తయే వశ్చాత్కృతమ్నత్వనివృత్తయే ॥ 

జీవించి యుండువరకు మూడు ధర్మములను ఆచరించుచుండ 
వలయును. అవి యేవన్వ గురుభక్తి, దైవభక్తి, వేదాంతశా( స్త్ర; విచారణము. వీని 
వల్లనే మొదట జ్ఞానము కలిగియుండును. కృతజ్ఞత తెలుపుటకు ఈ 
మూడును ఆచరణీయములు; ఆచరింపనిచో కృతఘ్నుడగును అని 
సర్వవేదాంతసారసం గ్రహము. 


జీవన్ముక్తునకు మరల అనుష్టించవలసిన డెద్దియు లేదని యొక అభి 
ప్రాయము కలదు. శ్రేష్ణడైనవాని యాచరణ చూచియే శిష్యులును, తదితరు 
లును ఆచరింతురు. అంతవరకైన తా ననుష్టించివచ్చిన మార్గము ననుసరించి 
యుండిన నితరులుకూడ చూచి అనుష్టింపగలరు. -ఇదియునుగాక యిట్టి 
పవిత్రధర్మము బుషిపారంపర్యముగా అనుష్టింపబడుచు వచ్చుచున్నది. అట్లు 
చేయనిచో కృతఘ్నత్వదోష మాపాదించును. ఆచరించుచు వచ్చిన నిప్పుడు 
కలిగియుండు జ్ఞానమునకు మరింత మెరుగు కలుగునే గాని లోపము లేదు. 
ఆచరించనివో నొకవేళ కీడు కలుగవచ్చును. అదియునుగాక సంపూర్ణ 
వాసనాత్షయము, మనోనాళము, ఆత్మజ్ఞానో దయము గలుగని వారుండినచో 
తప్పక ప్రమాదములో పడిపోవుదురు. అందువల్లనే శంకరభగవత్పాదు 
లీలాగున తెలిపిరి. కావుననే గీతలో ఈక్రింది విధముగ (శ్రీ) కృష్ణభగవానులు 
తెలిపిరి. 


యద్యదాచరతి గ్రేష్ట్ర స్త త్త దేవేతరో జనః | 
స యత్రమాణం కురుతే లోకస్తదనువర్తతే ॥ 


ఢ్రేష్ణుడైనవాని యాచరణ చూచియే తక్కినవారు ఆచరింతురు. ్రేష్ట 
పురుషుడు దేనిని ప్రమాణముగా నంగీకరించునో లోకము గూడ దానిని 


రా షం SN? 
76 న్‌ర్విఘ్న యోగసిక్ట్‌ 


అనుసరించును. 
సమాధి సిద్దిరీశ్వర (ప్రణిధానాత్‌ ॥ 
పరమేశ్వరునియందు అతిశయమైన భక్తి గల్లుటవల్లను, సమస్తమును 


ఈశ్వరార్పణ చేయుటచేతను, నిర్విఘ్నముగా నిర్వికల్చసమాధి (బ్రహ్మ 
సాక్షాత్కార జ్ఞానము) కలుగును అని యోగదర్శనము. 


విఘ్ననివృత్తి కీలాగున నుండుటయే యుపాయవుని (గ్రహించు 
కొనవలయును. 


యస్య దేవే వరాభక్తిః యథా దేవే తథా గురౌ । 
తస్యైతే కథితా హ్యర్ణాః ప్రకాశంతే మహాత్మనః ॥ 


పరమభక్తుడైనవాడు ఏలాగున తన ఇష్టదైవమందును, మరియు 
గురుదేవునియందును సర్వోత్కృష్టమైన భక్తి గల్లియుండునో ఆలాగున అట్టి 
మహాత్ముడైన వానికి మాత్రమే ఈ వేదాంతార్థము స్పష్టముగా గోచరమగును 
అని శ్వేతాశ్వతరోపనిషత్తు. 

ఇట్టుండువారికి విఘ్నములు తొలగిపోవును. 

యస్యవాజ్యనసీ శుద్దే సమ్యగ్గుప్తే చ సర్వదా | 

స వై సర్వమవాప్పోతి వేదాంతోపగతం ఫలమ్‌ ॥ 

ధర్మముయొక్క ఉన్నతిని గోరువారు సదా సత్యమందు వర్తింప 
వలయును. ఎవనియొక్క వాణియును, మనస్సును శుద్దములుగను, 
స్వాధీనములుగ నుండునో అతడే సమస్త వేదాంతాద్యనుష్టానములయొక్క 
ఫలమును పొందగల్లును. తక్కినది మరుభూమిలో గనుపించెడు ఎండ 
మావులను చూచి జలమని తలంచి పరుగెత్తిన వానివలె నుండును. 


ఫలం కతకవృక్షన్య యద్యప్యంబుప్రసాదకమ్‌। 
న నామగ్రహణాదేవ తస్య వారి (ప్రసీదతి ॥ 


కతకచూర్ణము మట్టినీటిని నిర్మలపరచు శక్తి కలిగియుండినను దాని 


మూడవ భాగము 77 


పేరుమాత్రము చెప్పిన బురదనీ రేలాగున శుద్దము కాదో, బురదనీటిలో 
అరగ తీసినమాత్రమే నిర్మలోదకము కాగలుగునో, ఆలాగున వాక్కుతో 
వేదాంతము చెప్పిన చాలదు; మనస్సు నైక్యపరచవలయును. 


ఆనుష్ట్రితం తు యద్దేవెర్మునిభిర్యదనుష్టితమ్‌ । 
నానుష్ట్రేయం మనుప్వైస్తవ్నోక్తం కర్మ సమాచరేత్‌ ॥ 


దేవతలును, మునులును చేసినట్లు సామాన్య మనుష్యులు చేయరాదు. 
వారెట్లాచరించే లాగున చెప్పిరో ఆలాగున చేయవలసియుండును. 


నిగ్రహానుగ్రహశక్తి గల రామకృష్ణాది దేవతలు, సిద్దపురుషులు కొన్ని 
స్థలములో అమానుషక్రియలు చేసియుందురు. వానిని చూచి సామాన్య 
మనుష్యులట్లు చేయరాదు. వారు జనులకు ఆచరించుటకు దేనిని చెప్పిరో 
ఆలాగుననే వర్తించవలయును. (శ్రీశంకరాచార్యు లొక సమయమున మద్య 
పానము చేసినట్టును, మరియొక సమయంబున కరిగిన కంచును త్రాగి 
నట్టును చెప్పుదురు. ఇప్పుడుకూడ పాషాణమును మూలికలో నూరి మంగు 
వారు గలరు. కాని అది అందరికిని ఎట్టును సాధ్యము కాదు. ఆలాగున జ్ఞానికి 
విధినిషధములతో సంబంధము లేదని చెప్పి తిరుగుచుండువారు కొందరు 
గలరు. అట్టి ప్రమాదములో పడిపోకూడదని బుషులు కరుణ గలిగి ఉపదేశించి 
యున్నారు. 


వేదాంతశతరుద్రీయ వ్రణవాదిజపం బుధాః । 
స త్త్వశుద్దికరం పుంసాం స్వాధ్యాయం పరిచక్షతే ॥ 


ఉపనిషత్తులుగాని, వేదములలో కొన్ని భాగములుగాని, ప్రణవము, 
గాయత్రి, శ్రీరామ, శివ, నారాయణాది మంత్రజపములుగాని గీతాపఠనము 
గాని ఇవియన్నియు అధ్యయమునకు సంబంధించిన వనియు వీనిలో నేదైన 
నొకదాని యనుష్టానము వలననే మానవుల పాపము నశించి ఆత్మశుద్ది కలుగు 
ననియు బ్రహ్మవేత్తలు వచించిరి. 


F7 పైజెప్పీన వానిలో నెవరికి దేనియందు విశ్వాసము గల్లునో దాని 


78 నిర్విఘ్న యోగసిద్ది 
జపమువల్ల పాపము నశించును. అప్పుడు విఘ్నములు తొలగిపోవును. 

అజ్లో౭£_ఫి తద్‌జ్ఞ తామేతి శనైశ్ళెలోల_ఏ చూర్తుతే | 

బాణో£౬_ప్యేతి మవాలక్ష్యం పశ్యాభ్యాస విజ్బంభణమ్‌ it 

ఓ రామచంద్రా! అభ్యాస ప్రభావ మెట్టిదో చూడుము. అభ్యాసముచే 
అజ్ఞానియు (క్రమముగా జ్ఞాని యగుచున్నాడు, పర్వతములు చూర్ణ మొనర్చ 
బడుచున్నవి. బాణములును అతిసూక్ష్యమగు లత్యమును భేదించుచున్నవి 
అని వాసిష్టము. 

అభ్యాసముచే అజ్ఞానియు విజ్ఞాని యగుచున్నాడు. విద్యావిహీనుడు 
గొప్పవిద్వాంసుడగుచున్నాడు. పర్వతము రాళ్ళు తీయుటచేత తరుగు 
చున్నది. స్థూలమైన గురిని భేదించి రాగా రాగా అతిసూక్మమైన లక్ష్యమును 
కొట్టు శక్తి గలుగుచున్నది. కావున అభ్యాసముయొక్క (ప్రభావము 
ఇటువంటిదని [గ్రహించునది. 

బ్రహ్మహత్యాసహస్రాణి భ్రూణహత్యాశతాని చ | 

ఏకో హి ధ్యానయోగళ్చీ దహత్యగ్నిరివేంధనమ్‌ ॥ 

సహస్ర బ్రహ్మహత్యలును, వందలాది భ్రూణహత్యలును ధ్యాన 
యోగముచేత నశించును. ఎట్లన కొండంత కట్టెలు గోరంత నిప్పుచే 
భస్మమగును గదా? 


ధ్యానయోగముచే పాపరాసులన్నియు భస్మమైపోవును. 

పురమేకాదశద్వార మజస్యావ క్రచేతసః | 

అనుష్టాయ న శోచతి విముక్తశ్చ విముచ్యతే॥ 

ఏకాదశ ద్వారములు గల ఈ పురము (శరీరము) నిత్యవిజ్ఞాన 
స్వరూపుడైన యీశ్వరునికి నివాసగృహము. అట్టి సర్వేశ్వరుని ధ్యానయోగా 
నుష్టానముచే పొందువాడు మరల సంసారదుఃఖమును పొందడు. . వాడు 
ముక్తుడు. మరల మోహము నొందడు అని కఠోపనిషత్తు. 


మూడవ భాగము 79 


దీనియందు మానవునికి పదునొకండు ద్వారములు చెప్పుడమైనది. 
జంతువులకును, సామాన్య మనుజులకును నవద్వారములు సమానములు. 
దీనియందు బ్రహ్మరంధ్రమొకటి. రెండవది కుండలీబోధము అను రెండు 

విశేషద్వారములు తెలుపడమైనది. ఈ రెండు ద్వారములు తెరువబడు 

నప్పుడే బ్రహ్మసాక్షాత్కారజ్ఞానము గల్గును. (ఈశ్వరదృష్టి గలుగును 
జీవగుణములు నశించి దైవత్వగుణము లుదయమగును. ఇవి తెరువబడని 
వారు సామాన్య మనుజులు కావుననే ఆత్మజ్ఞానము గలుగనివారు 
పశుప్రాయులని వర్ణింపబడిరి. దీనికి దివ్యదృష్టియనియు, జ్ఞానదృష్టి 
యనియు, యోగదృష్టియనియు, సమ్యగ్షృష్టియనియు పేరులు. దేవాలయము 
మూయబడినప్పుడు దేవుని దర్శనమెట్లు గలుగదో, తెరువబడునప్పుడెట్లు 
దర్శనమగునో, ఈ శరీరదేవాలయముయొక్క స్టితియు అటువంటిదే. 
కావుననే “దేహో దేవాలయః ప్రోక్తజ* అని వర్ణించిరి. దీనియందు 
““విముక్తశ్చు విముచ్యతే”- రెండు విధములగు ముక్తులు తెలుపడమైనవి. 
1.బాహ్యబంధముల నుండి విముక్తి గలుగవలయుననియు, 2. అంతటితో 
తృప్తిపడక ఆత్మబంధము తొలగినప్పుడే హృదయ (గ్రంథులు నశించునప్పుడే 
నిత్యముక్తి సిద్దించుననియు [గ్రహించుకొనవలయును. 

యుక్తాహారవిహారస్య యుక్తచేష్టస్య కర్మసు | 

యు క్రస్వష్నావబోధస్య యోగో భవతి దుఃఖవో ॥ 

నియతమైన ఆహార విహారములు గలవాడును, కాలోచితకర్మను 
అనుష్టించువాడును, ఉచితమైన నిద్ర, జాగరణ గలవాడును అగు యోగికి 
సమస్త విఘ్నములను నశింపజేయునట్టి యోగసిద్ది గలుగును అని గీత. 


ఇచ్చట ఆహారమును గురించి బాగుగా జాగ్రత్తపడుటకొరకే ప్రధమ 
మున “యుకావోరు'యని ప్రయోగించడమైనది. ఆహారపు మార్పులవల్లనే 
'పైజెప్పీన అన్నిటికిని మార్పు గలుగును. ఆహార విషయము సామాన్య మని 
తలంచరాదు. ఆ విషయమై ఆయుర్వేదమేమి చెప్పినదో చూడుడు- 


ఇది యోగ 
80 న్‌ర్విఘ్న యొ MoE 


రసాద్ర కం తతో మాంసం మాంసాన్మేదః ప్రజాయతే | 
మేదసో౭_స్ట తతో మజ్ఞా మజ్ఞా శుక్రస్య సంభవః ॥ 


అనగా అన్నజలాదులగు ఆహారపదార్ధములు 1. రసము, 2. రక్తము, 
౩. మాంసము, 4. మేదస్సు, 5. ఎముకలు, 6.మజ్జ (క్రొవ్వు, 7. శుక్షము 
అని సప్తధాతువులుగా పరిణామము పొందుచుండును. “తస్మాదన్నమయం 
మనళి మనస్సు, బుద్ధి, చిత్తము, అహంకారము- ఈలాగున ఆహారము 
యొక్క సూక్షాంశముగా మారుచుండును. కావుననే వీనిని సూక్మేంద్రియ 
ములని చెప్పిరి. అందువల్ల మనోబుద్ది చిత్తాహంకారములు శుద్దములు 
కావలసియుండిన శుద్దాహారము తప్పక యుండి తీరవలయును. 


ద్వౌ భాగా పూరయేదన్నైస్తోయేనైకం ప్రపూరయేత్‌ | 
మారుతస్య ప్రచారార్థం చతుర్హమవశేషయేత్‌ ॥ 


ముముక్షువులందరు ఉదరమును సగభాగము అన్నపదార్టముల 
చేతను, పాతికభాగము జలముచేతను, పాతికభాగము వాయుసంచారార్ధమై 
ఖాభీగాను ఉంచవలయును. ఇది యాహార నియమము. దీనికే యుక్తాహార 
మని పేరు. వీరు నిరంతరము బ్రహ్మనిష్టయందు ఉండవచ్చును. 


ఆత్మసంమితమాహారమాహరేదాత్మవాన్యతిః / 
అత్యంతక్షుధితస్యాపి సమాధిక్నైవ జాయతే ॥ 


ఆత్మనిష్టయందుండువాడు తనయాత్మ కెంతవరకు తృప్పియని 
తోచునో, అంతవరకే భోజనము చేయవలయును. మిక్కిలి ఆకలితో 
కూడినవానికిని , మిక్కుటముగా భుజించిన వానికిని సమాధి సిద్దించదు. 


హితం మితం సదా£_న్నీయాద్యత్సుఖేనైవ జీర్యతే | 
ధాతుః 'ప్రకుష్యతే యేన తదన్నం వర్టయేద్యతిః 1 
ఆహారము మితముగాను, శుద్దమైనదిగాను, ప్రీతికరమైనదిగాను 


ఎల్లప్పుడు నుండవలయును. ఏయాహారము భుజించిన సుఖముగాను, 
త్వరితముగాను జీర్ణమగునో అట్టి యాహారమునే భుజించవలయును. ఏది 


మూడన భాగము 81 


భుజించిన ధాతుప్రకోపము గల్లునో అట్టి పదార్టమును దేనినికూడ 
బ్రహ్మనిష్టు డెప్పుడును భుజించరాదు. 

ధాతుషప్రకోపమనగా విషయాసక్తి, దాహమును గలుగజేయుట. సరిగా 
జీర్ణము కాక నిద్రాభంగము. అందువల్ల స్వప్నములో శుక్షనష్టము గలుగుట 
యగును. ఈలాటి ఉద్రేకమగు ఆహారపానీయములను |బ్రహ్మనిష్ణుడు 
భుజింపరాదు. ఎక్కువ నెయ్యి, నూనెగల పదార్ధములను త్యజింపవలయును. 
నెయ్యి ఎక్కువవాడిన శాంతి గల్లునని తలంచువారు కొందరు గలరు. స్వయ 
ముగా ఈశ్వర సృష్టిలోనే శరీరమున కెంత క్రొవ్వు కావలయునో, అది ప్రతి 
పదారములోను గలదు. ఒకవేళ పాలు ఎక్కువ వాడవచ్చునేగాని, నెయ్యి 
ఎక్కువ వాడకూడదు. వాడినచో బ్రహ్మచర్యమును తప్పక నష్టపరచును. అది 
పాలనుండి విడిపోయిన దగుటచే దేహములో నిముడదు. నిజముగా వస్తు 
పరిశోధన చేసినచో మానవ శరీరమునకు కావలసిన చక్కెర, నెయ్యి, ఉప్పు 
మొదలైన వన్నియు పదార్ధములలోనే సృష్టికర్త అమర్చియున్నాడు. 

యదుహ వా ఆత్మసంమితమన్నం తదవతి తన్న హినస్తి | 

యద్భ్భూయో హీన స్తి తద్యత్కనీయో న తదవతి ॥ 

ఎంత అన్నము దేహమునకు చాలునో అంత అన్నము తన్ను రక్షించును. 
దానికన్న అధికముగా తిను అన్నము తన్ను భక్షించును. దానికన్న తక్కువ 
యగు అన్నము దేహమును పోషించుట లేదని శతపథ బ్రాహ్మణము. 


విశేషకాలములో కొందరు ఎక్కువ భుజించుటచే అజీర్ణమునకు 
లోబడి బాధపడుట చూచుచున్నారుగదా! ఆహారము సరిగా లేనివారు 
శరీరదాళ్ట్రము కలిగి తాము నిర్వహించవలసిన పనులను చేయజాలకనే 
యున్నారు. మితముగా భుజించువారు ఆరో గ్యవంతులై తాము చేయవలసిన 
కార్యక్రమములను చక్కగ నిర్వహించుచున్నారు. శరీరమొక యంత్రము 
వంటిది. నిప్పు నీళ్ళు ఎక్కువైన స్టీము అధికరించి బాయిలరును పగుల 
గొట్టును. నిప్పు నీరు సరిగా లేనిచో యంత్రము పనిచేయజాలదు. శరీరము 
యొక్క స్టేతియు ఈలాగున నుండును. 


82 నిర్విఘ్న యోగసిద్ది 


సాయం ప్రాతర్మనుష్యాణామశనం దైవనిర్మితమ్‌ । 
నాంతరం భోజనం దృష్టముపవాసీ తథా భవేత్‌ ॥ 


మనుష్యులకు భోజనము దైవనిర్మితము. అది ఉదయము రాత్రి 
రెండు సారులు మాత్రమే. అట్టివాని కేలాటి వ్యాధియు నుండదు. ఈరెండు 
మారులు తప్ప నితర సమయములలో నేమియు భుజించనివాడు నిత్యోప 
వాసి యని చెప్పబడినది. లేక ఈ రెండు సారులు తప్ప అధికముగ భుజించు 
వాడు ఉపవాసవ్రతము చేయవలయును. 


శాంతిపర్వమందు ధర్మరాజా భీష్ముని ఆహారనియమ మడి గినప్పుడు 
ఈ లాగే చెప్పెను. ఆయుర్వేదమందు మొదటనే యీలాగున తెలుపడమైనది. 
ఈ ఆయుర్వేదశా స్త్ర, మెవరికొరకు నిర్మింపబడినది అని యడుగగా ఆహార 
నియమము, బ్రహ్మచర్యనియమము ఆచరింపని వారికని తెలుపడమైనది. 
ఆవారనియుమము, బ్రహ్మచర్య నియమము గలవారికి వైద్యులును వైద్య 
శాస్త్రమును అవసరము లేదని తెలియదగిన దనియు తెలుపడమైనది. 


ఏకవారం చరే ద్రైక్షం న (ప్రసజ్జేత విస్తరే । 

ఖైకేప్రసక్షో హి యతిర్విషయేష్వుపీ సజ్జతి ॥. 

సన్న్యాసి యగువాడు ఏకకాలము మాత్రమే భోజనము చేయ 
వలయును. అధికముగా తినుట కూడదు. అధికము తినుటలో ఆశ కలవాడు 
నిశ్చయముగా విషయలోలు డగును. అట్టివానికి ఇం ద్రియనిగ్రహ ముండదు 
అని సన్బ్యాస సంగ్రహము. 

ఒకసారి భుజించువాడు యోగియనియు, రెండుసారులు భుజించు 
వాడు భోగియనియు(గృహస్టుడు, మూడుసారులు తినువాడు రోగి 
యనియు, నాలుగు సారులు తినువాడు ప్రాణముతో కూడిన శవమనియు 
తెలియందగును. ఏకభుక్తము చేయువారికి విశేష శారీరక మానసికమైన పని 
యుండిన మాత్రము రాత్రులలో ఏదైన పానీయముగాని, ఫలములుగాని, 
స్వల్ప ఫలాహారముగాని యుండవచ్చును. బౌద్దమతములో భిక్షువులు భిక్షి 


మూడన భాగము 83 


ణులు మధ్యాహ్న మొక్కసారి మాత్రమే భుజింపవచ్చును. ఇతర కాలములలో 
దాహముగా నుండిన మంచినీరు మాత్రమే త్రాగవలయును. శ్రీబుద్దదేవున 
కున్న సుకుమారత్వము దేవేంద్రునికి సహా లేదనియే బౌద్ద గ్రంధములలో 
వర్ణించడమైనది. అటువంటి రారాజుయొక్క ఏకపుత్రుడును భిక్షుకులకు 
నియమించిన ప్రకారము ఒకపూట మాత్రమే భోజనము చేయుచుండెను. 
గృహస్టులు నిమంత్రణము చేసిన రోజుమాత్రమే భికువులతో వెళ్ళి భోజనము 
చేసి ధర్మోపదేశము సలిపి మరల ఏకాంతస్టలములోనికి వెళ్ళేవారు. భిక్షకు 
ఆహ్వానించని రోజులలో బుద్దభగవానుడు భిక్షాన్నముతోనే జీవించెను. 


నాసమానసహాయేషు నివసేద్యోగవిత్‌ క్వచిత్‌ । 
వసేత్సమానశీలేషు సుశీలేషు తపస్విషు ॥ 


ధ్యానయోగి తనకు సమానమైన గుణము కలవారుండు స్థలములో 
మాత్రమే యుండవలయును. అట్టు సమాన గుణములేని స్థలములలో 
నొకప్పుడును ఉండరాదు. నిర్మలశీలము, పుణ్యస్వభావము, తపస్సును 
కలవారుండు ప్రదేశమందే నివసింపవలయును. 


సామాన్యముగా సాధకులు తనకన్న ఎక్కువ నియమనిష్ట గలవారి 
స్టలములోనే యుండవలయును. అట్టివారి సహవాసమే యుచితము. తనకన్న 
తక్కువస్టితిలో నుండువారియొక్కయు, తక్కువ స్వభావము గలవారి 
యొక్కయు స్టలములో నుండరాదు. ఎక్కువ గుణము గలవారు దొరకక 
పోయిన తనకు సమానమైన వారైనను ఉండవలయును. లేనివో ఏకాకియై 
యుండుటయే మేలు. 


ముహూర్తమపి నాసీత దేశే సోపద్రవే యతిః । 

ఉపద్రవే తు మనసి సమాధి ర్నైవ జాయతే ॥ 

ఒక ముహూర్తసమయ మైనను ఉపద్రవ (శాంతిలేన్ని స్టలములో 
ధ్యానయోగి నివసించరాదు. మనోబాధ గల స్థలములో నుండిన నిర్వికల్ప 
సమాధి సిద్లింపదు. 


84 నిర్విఘ్న యోగసిక్ట్‌ 


ముఖ్యముగా ఏప్రదేశములో నుండిన విషయవాసన గలుగునో, అట్టి 
స్టలమును తప్పక స్త్రీయైనను, పురుషుడైనను త్యజింపవలయును. అనగా ఏ 
ప్రదేశమున విషయవాసన గల స్త్రీ యుండునో అచ్చోట పురుషుడును, ఏ 
స్టలమున విషయవాసనగల పురుషుడుండునో ఆ ప్రదేశమున స్త్రీయును 
ఉండరాదు. విఘ్నములలో నిదే మొట్టమొదటిది. 


సమాధినా నయేత్కాలం వృథా చిన్తాం వివర్జయేత్‌ t 
ధ్యానేన విలియం యాన్తి పాపాని బహుజన్మనామ్‌ ॥ 


కాలము కొంచెమేయని తెలిసి వ్యద్దము చేయక, వ్యగ్దమైన చిన్తలను 
హృదయములోనికి రానీయక సమాదినిష్టలో కాలమును గడుపవలయును. 
ఇట్టి ధ్యానమువలన అనేక జన్మములలో జేసిన పాపములుగూడ నశించును. 


ఇ్టీయేషు చ సర్వేషు వాగువస్టా మహాబలౌ | 

ఆదౌ తయోర్టయే యత్నం కుర్యాద్యోగీ విశేషతః ॥ 

ఇంద్రియము అన్నింటిలోను జొహ్వేంద్రియము, గుహ్యేంద్రియమును 
మహాబలము గలవి. కావున ధ్యానాద్యనుష్టానము జేయువాడు మొట్టమొదట 
నీ రెండింద్రియములయొక్క విషయములను జయించుటలో మిక్కిలి 
యత్నము గలిగియుండవలయును. 


ఈ రెండింద్రియములను జయించినచో, మజల (ప్రకృతి దగ్గరకు చేర 
జాలదు. 


యధైకం చ సువర్ణాది మిళితం రజతాదినా । 

అల్పమూల్యం ప్రజాయేత తథా జీవోల_వ్యహం యుతః ॥ 

యథైవ హి సువర్ణాది తారాదేశ్ళోధితం శుభమ్‌ | 

పూర్వవన్మూల్యతాం యాతి తథా జీవోఆ_ ప సంస్కృతేః ॥ 

ఏలాగున అపరంజి బంగారైనను రజతతా[|మాదులతో మిళితమైన 
దానికి స్వల్పమైన వెల గలుగునో, ఆలాగున శుద్దజ్ఞానశివ స్వరూపుడగు 


మూడవ భాగము శి5 


ఆత్మ దేహాద్యహంకారములతో గూడినవాడైన వానియొక్క శివత్వము నశించి 
జీవత్వమును బొందుచుండును. మలినమగు బంగారమును స్పుటమువే సిన 
అపరంజి బంగారముగా మారి పూర్వముండిన విలువ యేర్పడునట్లు భక్తి, 
ధ్యాన జ్ఞానాదులచే జీవుడు సంస్కరింపబడినప్పుడు జీవత్వము నశించి 
శివత్వము గలుగుచుండును అని వాసిష్టము. 


మలినమగు బంగార మెంతవరకు స్ఫుటము జేయబడదో అంతవరకు 
అపరంజి బంగారముయొక్క విలువ గలుగనట్లు జీవునియందుగల (ప్రకృతి 
దోషముధ్యాన తపస్సులచే నెంతవరకు నశించదో, అంతవరకు జీవుడు దీనా 
వస్టను బొందియుండును. వసిష్టమునీంద్రుడు ఎటువంటి దృష్ట్రాన్తమును దెలి 
పర! ప్రపళ్బాములో పవిత్రాత్ములైన వారిని భగవంతునివలె పూజించుట జూచు 
చున్నారముగదా! ఆలాగున పాపజీవులను కారాగారములో కఠినముగా 
శిక్షించి పశువులకంటెను నీచముగా జేయుటయు గానవచ్చుచున్నది గదా! 
వసిష్ణలు దెలిపిన యుపదేశమువల్ల '్రద్దగలవారికి తరించుటకెంతో యుత్సా 
హము గలుగుచున్నది. 


జ్ఞానేన తు తదజ్ఞానం యేషాం నాశితమాత్మనః | 
తేషా మాదిత్యవద్‌జ్ఞానం ప్రకాశయతి తత్పరమ్‌ ॥ 


తనలో గల యజ్ఞానమును ఎవరు రహిత మొనర్చుచున్నారో అట్టివారికి 
ఆత్మజ్ఞానము సూర్యునివలె ఆ పరబ్రహ్మస్వరూపమును ప్రకాశింప 
జేయుచున్నది. 

మేఘముచే సూర్యుడుగాని చంద్రుడుగాని ఆవరింపబడియున్నప్పుడు 
కనిపించరు. గాలివలన మబ్బు తొలగునప్పుడు ఎట్టు కనబడుదురో ఆత్మ 
జ్ఞానోదయముయొక్క స్థితియు నాలాగున నుండును. మేఘావరణము 
గలిగియుండు నపుడును సూర్యచంద్రులు పూర్ణముగనే ఉంటున్నారు. 
మబ్బువలన గోచరించక పోవుచున్నారు. ఆలాగున అజ్ఞానదశలోను 
ఆత్మజ్ఞానము పూర్ణముగనే యుంటున్నది. జ్ఞానులకును, అజ్ఞానులకును 


86 నిర్విఘ్న యోగసిక్టి 


ఇంతియే భేదము. మేఘముతో గూడియుండునట్టు అజ్ఞానులును, మేఘము 
తొలగిపోయినరీతి జ్ఞానులును ఉంటున్నారు. మటీయు సూర్యోదయములేని 
కారువీకటిలో ఏమియు గనిపించదు. భాస్కరోదయము గలిగిన తదుపరి 
అంతయు గనిపించెడు తీరున అజ్ఞానావస్టలో ఈశ్వరసృష్టిశక్తి ఏమియు 
తెలియదు. జ్ఞానోదయము కాగానే ఈశ్వరసృష్టిశక్తి కనిపించును. 


న తు మాం శక్యసే ద్రష్టుమనేనైవ స్వచక్షుషా । 
దివ్యం దదామి తే చక్షుః పశ్య మే యోగమైశ్వరమ్‌ ॥ 

ఓ యర్జునా! నీ యొక్క యీ మాంసచక్షువువలన విశ్వరూపధరుడ 
నగు నన్ను జూడజాలవు. కావున అస్రాకృతమైన దివ్యనేత్రము నిచ్చు 
చున్నాను. ఈ దివ్యదృష్టిచే నాయొక్క యోగమహీమను (ఈశ్వరశక్తిని 
జూడుము. 


పంచభూతాత్మకమైన ఈనేత్రము పంచభూతమయములైన వస్తువు 
లను జూచుశక్తిని మాత్రమే గలిగియున్నది. ఈశ్వరత్వమును జూడజాలదు. 
రత్నములైనను దీపము నేలాగున ప్రకాశింపజేయజాలవో, దీప మేలాగున 
స్వప్రకాశమై రత్నాది వస్తువులను ్రకాశింపజేయునో; ఆలాగున 
జడమునకును, చైతన్యమునకును తారతమ్యము గలదు. పైజెప్పేన 
వాక్యమువలన జీవునికి దివ్యదృష్టి కలుగవలసియుండిన ఈశ్వరుని 
యనుగ్రహముచేత మాత్రమే కలుగవలసియున్నదని గోచరించుట లేదా? 
ఈశ్వ రభక్తివల్ల గలిగెడి ప్రయోజన మిట్టిది. 


త్రివిధం నరకస్యేదం ద్వారం నాశన మాత్మనః | 
కామః క్రోధ స్తథా లోభ స్తస్మాదేతత్రయం త్యజేత్‌ ॥ 


సర్వదోషములకు మూలము కామమ, క్రోధము, లోభము; కనుక 
నీ మూడును నరకమును బొందుటకును, ఆత్మనాశమునకును కారణ 
ములు. అందువలన నరకమునుండి విడివడదలంచినవారు ఈ మూడింటిని 
వదలవలయును. 


మూడవ భాగము 87 


(ముక్తః కౌన్తేయ తమోద్వారై(స్తిభిర్నరః : 
ఆచరత్యాత్మనఃశ్రేయ స్తతో యాతి పరాం గతిమ్‌ ॥ 


ఓ యర్హ్జునా! నరకద్వారమునకు హేతువులైన ఈ మూడు దుష్ట 
గుణములచే విడివడిన నరుడు తనకు శ్రేయస్సును గలుగజేసెడి దైవభక్తి 
జీవకారుణ్యధ్యానాదులను జేసికొనుచో సర్వోత్కృష్టమైన మోక్ష గతిని 
బొందు చున్నాడు. 


పాపమునుండి యేలాగున విమోచనము గలుగునో అను వింత 
గలవారికి భగవానుడే ఉపాయమును తెలిపియున్నాడు. కామథక్రోధ 
లోభములు నరకద్వారములనియు, ఈ మూడు గుణములను త్యజించి 
యాత్మ[్రేయస్సుకొజకు యత్నించువాడు మోక్షద్వారమును తెరచిన 
వాడనియు నుపదేశించిరి. దీనికంటె నుపాయమును ఎవరేమి వచించగలరు? 


యజ్ఞదానతవఃకర్మ న త్యాజ్యం కార్యమేవ తత్‌ ! 
యజ్ఞో దానం తప్ప్రావ పావనాని మనీషిణామ్‌ ॥ 


యజ్ఞ దాన తపంబులు ఫలాభిలాషలేని ప్రజ్ఞాశాలురకు చిత్తశుద్దిని 
గలుగజేయును గాన యజ్ఞ దాన తపోరూపమగు కర్మలను తప్పక చేయ 
వలయును. 


పాపకర్మ లుండుటచేతనే విఘ్నములు గలుగుచున్నవని పలుసారులు 
తెలుపడమైనది. అట్టి పాపశాంతి గలుగునప్పుడే విఘ్నములు నశించును. అట్టి 
పాప శాంతికొటికు పైజెప్పిన మూడువిధులను ఆచరించవలయును. కావుననే 
“న త్యాజ్యం కార్యమేవ తత్‌” తప్పక చేయవలయుననియు, ఉపేక్ష చేయరా 
దనియు తెలిపిరి. తనకుగల దోషములు, లేక దుఃఖములు నశించుట 
కొఅకును, సుఖములు పుణ్యములు గలుగుట కొజకును పైజెపిన యజ్ఞ 
దాన, తపస్సుల నాచరించునప్పుడు మనస్సున బాగుగ ధ్యానము జేసినచో 
అట్టి ఫలము బొందగలరు. అయితే ఇది కామ్యకర్మతో గూడినది గదాయని 
సందియపడ నక్కరలేదు. దుఃఖనివృత్తి గలుగుటకొజకు పరమాత్ముని 


88 ఎర్విఘ్న యోగసీక్ట 


ధ్యానించి చేయు కర్మయు, బంధనివృత్తికొజికు గాగలది గాన దానివలన 
దోషము లేదు. లాభప్రాప్తి నిమిత్తము చేయునది ఫలమును గలుగజేయునే 
గాని దానిచే దైవప్రీతి గలుగదు. అయితే నిష్కామ కర్మయోగము కేవలము 
ముముక్షువులకుమా త్రమే చెల్బను. తక్కిన పుణ్యకర్మలు సాధారణ జనులు 
చేయుటలో విరోధము లేదు. 

సర్వకర్మాణ్యపి సదా కుర్వాణో మద్వాపా[శ్రయః | 

మ(త్రసొదాదవాప్నోతి శాశ్వతం పదమవ్యయమ్‌ ॥ 

నన్నాశ్రయించెడి వాడెల్లప్పుడు సర్వకర్మలను చేయుచున్నవాడైనను 
నాయను[గ్రహమువలన నిత్యమైనదియు, నాళము లేనిదియు నగు 
మోక్షమును బొందుచున్నాడు. 


దీనియందు "సర్వకర్మాణి యని చెప్పుటచే విధిచోదితవుగు 
గృహస్థాశ్రమమునందుండినను. లేక విరక్తుడై యేకాంతమునందున్న 
వాడైనను విరోధము లేదు. '“మత్ర్రసాదాదవాప్నోతి శాశ్వతం పదమ 
వ్యయమ్‌* అని భగవంతుడు చెప్పుటచే భగవదను గ్రహమువల్లనే నిఘ్నము 
అన్నియు తొలగి శాశ్వతమగు మోక్షపదము లభించునని గ్రహించవలయును. 
భగవదనుగ్రహము గలుగవలసియుండిన భగవత్రీతికర కార్యములను 
భగవదర్శిత భావముతో జేయవలయును. 

మచ్చిత్తస్ఫర్వ దుర్గాణి మత్రసాదాత్తరిష్యసి | 

అథ చే త్వమహంకారాన్న శ్రోష్యసి వినజ్‌క్యసి ॥ 

ఓ యర్థునా! నన్ను ధ్యానించుచున్న, నీవు నా యనుగ్రహమువలన 
'సకలములైన 'సంసారబంధములను (సమస్త విఘ్నములను దాటగలవు. 
అట్టుగాక యహంకారము గలిగి, విననొల్లవేని చెడియెదవు. అనగా 
మోక్ష(భ్రష్టుడ వగుదువు. 

“మళ్చిత్తస్సర్వదుర్గాణి మత్రసాదాత్తరిష్యసి” ఇచట సర్వదుర్గాణి 
అని సర్వనావు ప్రయోగమును జేయుటవలన సమస్త విఘ్నములను 


మూడవ భాగము 89 


దాటగలవు అను భగవద్వాక్యమున విశ్వాసమును గలిగియుండుడు. 


తమేవ శరణం గచ్చ సర్వభావేన భారత | 

తత్ర్రసాదాత్పరాం శాన్లిం స్థానం ప్రాప్పుసి శాశ్వతమ్‌ ॥ 

ఓ యధర్జునా! అన్నివిధములచే నా సర్వేశ్వరుని రక్షకునిగ వేడు 
కొనుము. ఆ సర్వేశ్వరుని యనుగ్రహమువలన సర్వోత్మృష్టమగు పరమ 
శాంతిని (ప్రకృతి రహితమగు నుపరతిని, శాశ్వతమగు మోక్షమును 
బొందగలిగెదవు. 


ఈ శ్లోకములోను “తమేవ శరణం గచ్చ” అనియు, “తత్రసా 
దాతృరాం శాన్తిం” అనియును ఉపదేశించుటవలన పరమేశ్వరాను గ్రహము 
వల్లనే విఘ్నము లన్నియు తొలంగును. గీతయొక్క యంతిమస్టితిలోను 
నిట్లుపదేశించుటవలన మిక్కిలి జాగరూకతతో నిది గ్రహించవలసీయున్నది. 
పైజెప్పిన ప్రకారము అర్జునుడు మొదలగువారు చేసికొనుటవలననే 
భగవంతుడు వారికిగల సమస్త విఘ్నములను రహిత మొనర్చి సామ్రాజ్య 
పట్టా భిషికులనుగా చేసెను. యుద్దములో భీష్మ ద్రోణ, కర్టాదులను 
జయించుట భగవదను[గ్రహమునగాక మరేమున్నది? అంతియగాక 
అర్జునునకు భగవంతుడే సారథిగా నుండి విజయమును గలుగజేసెను. 
భగవదను గ్రహబలమును దీనిచేతనే గ్రహించుకొనవచ్చును. ఇచట సామ్రాజ్య 
విజయము, పట్టాభిషేకము ముముక్షువులకు మోక్షసామ్రూజ్యాభి షేకమని 
(గ్రహించదగినది. అంతరాయములు ఆటంకములే. 

మన్మనా భవ మద్భకో మద్యాజీ మాం నమస్కురు | 

మామేవైష్యసి సత్యం తే ్రతిజానే ప్రియో౭౬ఒసి మే ॥ 

నాయందర్చిత చిత్తము గలవాడ వగుము. నాయందు భక్తిగలవాడవు 
గమ్ము. నన్నే నమస్కరించు వాడవు గమ్ము. సకలమును నాయందు సమర్చిం 
చితివేని నన్ను బొందెదవు. నాకిష్టుడవైనందున నీకు సత్యముగా ప్రతిజ్ఞచేసి 
చెప్పుచున్నాడను. 


90 ఎర్వాఘ్ల్న స యోగి సిద్ది 


“సత్యం తే ప్రతిజానే? - ఇచట భగవంతుడు ప్రతిజ్ఞజేసి (ఆనపెట్టీ) 
చెప్పుటయు, ఇది సత్యమని పలుకుటయు జూచినచో సర్వవిన్నములనుండి 
విముక్తి గలుగవలసి యుండినను, *“మామేవైష్యసి* భగవంతుని (మోక్ష 
మును) పొందవలసియుండినను, ఇది యొక్కటియే యుపాయమని తప్పక 
(గహించవలసియుండును. ఈశ్వరవిశ్వాస మొకటి లేనిచో జీవునకు 
ఆత్మశాంతి గలుగుటలో వేరొండుపాయము లేదు. 

కష్టావస్టలో ఉన్నప్పుడిట్టి ఈశ్వరవిశ్వాస మొక్కటియే ఆత్మశాంతిని 
గలుగజేయును. అయితే ఈశ్వర విశ్వాసము గలవానివలె నటించి 
యధర్మమును గావించిన నతనికి ఈశ్వరకరుణ గలుగునా? యనెడి ప్రశ్న 
యొక్కటి లోకమున నిలిచియున్నది. ఈశ్వర విశ్వాసము గలవాడైనచో 
నతడీశ్వర ధర్మమునకు భిన్నమైన కార్యమును జేయడనియే దానికి 
సమాధానము. ఈశ్వర భక్తునివలె వేషములు భాషణములు గలిగియుండి 
అధర్మకార్యమును జేయుచుండిన; నతని హృదయములో నీశ్వర విశ్వాసము 
లేదనియే మనము (గ్రహించవలయును. అతడు సీతాపహరణకొ టికు 
రావణుడు ధరించిన పరమర్షివేషమువంటివాడని మనము గ్రహించవలయును. 

ఆపత్కాలములో ఈశ్వర విశ్వాస మొక్కటి లేనిచో మనస్సమాథా 
నము గలుగుటకు వేరు మార్గము లేదు. సముద్రములో పడిపోయినవాడు 
నావికుని సహాయము లేనిచో నెట్టు తీరము జేరగలుగును? అగాధమైన 
పాడునూతిలో బడీనవాడు రెండవ వాని సహాయము లేనిచో నెట్టు వెలుపలికి 
రాగలుగును? ఆలాగున నీ విఘ్నములనుండి విముక్తి గలుగవలసియుండిన 
ఈశ్వరానుగ్రహము తప్పక గలిగియుండవలయును. గజేంద్రుని చరిత్రయే 
ఇందులకు దార్కాణము. 


ఐతే వేదాంతములయొక్క నిజస్వరూపము చక్కగ తెలియని వా రీ 
విషయమై ఇది భక్తియోగమేగాని తత్త్వవిచారణ పరమగు జ్ఞానవిచారణ 
గాదనియు తక్కువ మెట్టనియు బలుకుదురు. వేదాంతసత్య మెజింగిన 
మహనీయులందరు ముఖ్యముగా శంకరాచార్యులుగూడ ఈశ్వరాను 


"డవ భాగము 91 


గ్రహము లేనిచో ఈశ్వర తత్త్వమును బొందజాలరని వక్కాణించిన భాగముల 
నుండి కొంతవరకు ఈ (గ్రంథములో నిరూపించడమైనది. ఇక నీ విషయమై 
విస్తారముగా వ్రాయవలసి యుండిన అదియే ఒక గొప్పు గ్రంథమగును. ఇట్టి 
ఈశ్వరకృపకు దూరులై “అహం(బ్రహ్మాస్మి”” యను మహావాక్యమును 
జెప్పువారలలో చాలమంది పతితు లగుటకును, విఘ్నబాహుళ్యముచే 
బద్దులగుటకున్ను ఇదియే కారణము. నిజముగా లోతులోనికి దిగి ద్వీర్రముగా 
నాలోచించిన వేదాంత తత్త్వమగు “అహం బ్రహ్మాస్మి? యొక్క ఫలమే 
కలుగును. ఏలన నతడు తనయొక్క జీవభావమును త్యజించి బ్రహ్మభావన 
జేయుటయు నొక విధమగు ఉపాసనయే యగును. అట్టి బ్రహ్మభావములో 
రూఢిగ నిలుకడ గలిగినవారు ధన్యులే. 


అయితే బ్రహ్మము 'ప్రకృతిరహిత మగుటచే అట్టివాని నుండి ప్రకృతి 
గుణము లెవ్వియు బయలుపడగూడదు. అలాటి స్టితి గలుగుటకు మహా 
ప్రజ్ఞావంతులకు మాత్రమే సాధ్యమగును. తక్కిన వారలందరు ఇట్టి యీశ్వర 
భక్తిపరమగు బ్రహ్మాత్మైక భావమును బొందుటయే సులభమార్గము. దీనినే 
శ్రీ శంకరభగవత్సాదులు “భేజే భ్రమర కీటవత్‌” అను భ్రమరకీటక 
న్యాయమని తెలిపిరి. పైజెప్పిన విధముగ వేదాంతతత్త్వ బ్రహ్మసిద్దిలో 
ఆరూఢస్టీతి గలిగియుండిన మహాత్ముడైన తనయొక్క సర్వేం ద్రియముల 
ద్వారా రోవుకూపములతో సహా ఉచ్చ్వాస నిశ్ళ్వాసములతో సహా 
బ్రహ్మభావమున కనువైన ప్రకృతివాసనగాని గుణముగాని గలిగియుండ 
రాదు. ఉండినచో గిల్టునగను బంగారునగయని చెప్పి విక్రయమునకు 
తెచ్చినవానివలె నుండునని మనము గ్రహించుకొనవలయును. 


ఈళశ్వరానుగ్రహాచ్చాన్లి దాన్హాదిగుణసంయుతమ్‌ । 
జన్మ చేల్లభ్యతే తస్మిన్‌ విద్యయా మోక్షమావ్నుయాత్‌ ॥ 


ఈశ్వరానుగ్రహమువళల్లనే జీవునికి శమదమాది గుణములతో గూడిన 
జన్మము లభించును. అట్టి శాన్తిదాన్యాది దైవగుణములు గల జన్మమందే 
జ్ఞానము గలుగును. అట్టి జ్ఞానమువల్లనే జీవన్ముక్తి (మోక్షము సిద్దించును 


92 నిఠఘు యోగసిద్ది 


అని అనుభూతిప్రకాశము. 


వనం తు సాత్త్వికో వాసో గ్రామో రాజస ఉచ్యతే | 
తామసం ద్యూతసదనం మన్నికేతం తు నిర్షుణమ్‌ ॥ 


సాత్తికులకు వనవాసము, రాజసులకు [గ్రామవాసము, తామసులకు 
జూదమాడు స్థలమును, నిర్గుణులకు నా స్టానమును (పరమేశ్వర స్థానము) 


అడ 


ఇష్టములు. 


దేవానామమృతం నాణామృషీణాం చాన్న మోషధిః ! 
దై త్యరకఃపిశాచాదేర్దత్తం మద్యామిషాది చ ॥ 


బ్రహ్మదేవుడు సృష్టికాలమున ఎవరెవరి కేయే యాహారములను 
విధించెనో, వాని నీశ్టోకము నిరూపించుచున్నది. 1.దేవతలకు అమృతము, 
2.మానవుల కన్నము, 3.బుషులకు కందమూల ఫలాదులు. 4. భూత ప్రేత 
పిశాచ రాక్షసాదులకు మద్యమాంసాదులును బ్రహ్మదేవునివే నేర్చరుపబడెను. 
కావున మద్యమాంసాదులను ఎవరికొర కేర్పరచిరో విజ్ఞులు తెలిసికొనగలరు. 


దీనియందు సత్త్వగుణము గలవారి కేకాంత ప్రదేశమును విధించెను. 
ఆలాటి స్థలములో నుండిన విఘ్నములు గలుగనేరవు. 


ఇన్టియాణాం జయే యోగం సమాత్శ్టిద్దివానిశమ్‌ / 
జితేన్రియో హి శక్నోతి వశే స్థాపయితుం ప్రజాః ॥ 


ఇంద్రియములయొక్క జయముకొఅకు రాత్రింబవళ్ళు యోగా 
నుష్టానమును గలిగియుండవలయును. ఇం[ద్రియజయము గలవాడు 
మాత్రమే ప్రజలను స్వాధీనములోనుంచి నడుపుటకు శక్తి మంతుడగును అని 
మనుస్మృతి. 

ప్రభువు ప్రజలను, బోధకుడు జనులను, గురువు శిష్యులను ధర్మ 
మార్గములో నడుపుటకు ఇంద్రియజయము గలుగవలయును. వ్యష్టికిని, 
సమష్టికిని పరస్పర సంబంధము గలదు. తన దేహములోగల ఇంద్రియము 


మూడవ బాగము 93 


లను తన యిష్టానుసారముగా నడుప శక్తి గలవాడు మాత్రమే లోకమున గల 
జనులను న్యాయమార్గములో నడుపగలుగును. రాజులకును ఇబ్టీ భక్తి 
గలిగియుండిన మాత్రమే ప్రజలను న్యాయమార్గములో నడుప సమర్షత 
గలుగును. 


అసాధ్యః కస్యచిద్యోగః కస్యచిద్‌జ్ఞాన నిశ్చయః ! 

ఇత్చం విచార్య మార్తొ ద్వౌ జగాద పరమేశ్వరః ॥ 

ఒకానొకనికి యోగము సాధ్యము గాదు. కాని జ్ఞానము సాధ్య 
మగును. మతీయొకనికి జ్ఞానము సాధ్యము గాదు కాని యోగము సాధ్య 
మగును. ఈ ప్రకారము భగవాను డాలోచించి రెండైన యోగజ్ఞాన 
మార్గములను సృష్ట్యాదియందే ఏర్పాటుచేసెను. 


జీవులకు పూర్వజన్మ సంస్కారము ననుసరించియే యోగమునందు 
గాని, జ్ఞానమునందుగాని, భక్తియందుగాని, నిష్కాముకర్మయందుగాని 
ప్రవృత్తి గలుగుచుండును. ఆయా సంస్కారముల ననుసరించి యభిరుచి 
పుట్టును. ప్రకృతిగుణములు నశించిన నెవ్వరైనను ముక్తు లగుదురు. 


యోగాత్పరతరం పుణ్యం యోగాత్పరతరం శివమ్‌ | 
యోగాత్సరతరం సూక్ష్మం యోగాత్సరతరం న హి ॥ 


ధ్యానయోగమునకంటెను శ్రేష్టమైన పుణ్యము వేరొండు గానం 
బడదు. ధ్యానయోగముకన్న అధికతరమగు మంగళకరము మజీయొకటి 
లేదు. ధ్యానయోగమునకన్న శ్రేష్టమైనది, గ్రహించందగినది 'సూక్ష్యతరము 
నైన జ్ఞానము మజీయొకటి లేదు. ధ్యానయోగమునకన్న ఉత్మృష్టమగు 
వస్తువు మజీయొకటి గానంబడదు. 


శ్రవణం మననం ధ్యానం విద్యాయాస్సాధనం త్రయమ్‌ । 
అజ్ఞానం సంశయో భ్రాన్లి రిత్యేతేషాం నివర్తకమ్‌ ॥ 


శ్రవణముచే నజ్ఞానము, వుననముచే సంశయము, నిదిధ్యాసముచే 
గ్రా టౌన్తియు నశించును. బ్రహ్మవిద్యయొక్క సాధన త్రయము దీనివలన 


94 )ర్విఘ్ను యోగసికి 


నిరూపించడ మెనది. 


శ్రుత్వా తత్త్వమసీత్యేవం బోధ్యమానో౭_ప్యనేకశః | 
న విజానాత్యయం తత్త్వమీశాను(గ్రహవర్దితః ॥ 


బహుకాలము తత్త్వమస్యాది మహావాక్యములను శ్రవణము గావించి 
నను, బహువిధములుగా దేశికేంద్రునిచే బో ధింపబడినను ఈశ్వరాను 
గ్రహము లేనివాని కీతత్త్వము బోధపడనేరదు అని సర్వవేదాన్తసార 
సంగ్రహము. (శ్రీశంకరాచార్యులు) 


పతిహీనా యథా నారీ మాతృహీనో యథా శిశుః | 

గురుహీన స్తథా ప్రాణీ తస్య జన్మ నిరర్థకమ్‌ ॥ 

భర్తలేని (స్త్రీయు, ఆలాగున తల్లిలేని శిశువును, తద్విధముగనే 
గురువు లేని మానవుని జన్మయు నిరర్దకము. 


బ్రహ్మనిష్ణుడైన గురువు లభించిన విఘ్నములు గలుగనీయక తగు 
మార్గము నుపదేశించును. 


శైలే శైలే న మాణిక్యం మౌక్తికం న గజే గజే । 
సాధవో న హి సర్వత్ర చన్చనం న వనే వనే ॥ 


ఎచట చూచిన కొండలలో రాళ్ళు గనిపించునేగాని వాటిలో మాణిక్య 
మెంత దుర్గభమో, ఆలాగున గజము లనేకములు గోచరించును గాని గజ 
ముత్యముగల యేనుగెంత దుర్రభమో, ఆలాగున ఎచట చూచినను 
విస్తారముగ వనములలో పలు విధములగు వృక్షములు గనిపించునుగాని 
శ్రీగంధపు చెట్టెంత యరుదుగ నుండునో, ఆలాగున నెచట జూచినను 
సాధువు లనేకులు గనుపించినను నిజమగు సాధనానుష్టానము గల సాధువు 
లభించుట కడుంగడు దుర్లభము అని అష్టావ[క్రగీత. 


దుర్లభో విషయత్యాగో దుర్లభం త త్త్వదర్శనమ్‌ 1 
దుర్లభా సహజావస్థా సద్గురోః కరుణాం వినా ॥ 


మూడన భాగము 95 


విషయనివృత్తి మహాదుర్ల భము, తత్త్వ్వదర్శనముగూడ అట్లు 
దుర్గభము. సహజా మనస్కష్టితి మిక్కిలి దుర్లభము. ఇవన్నియు సద్గురు 
దేవునికృప వలననే గలుగవలసియున్నవి అని హఠయోగ ప్రదీపిక. 


విరక్తుడైన శిష్యునకు వెరాగ్యపురుషుడగు గురువు దొరకుట కన్న 
మించిన భాగ్యము లేదు. ఆలాగున పుణ్యవతియగు నారీమణికి ఉత్తముడగు 
భర్త లభించుటకన్న మించిన భాగ్యము లేదు. 


బహుజన్మ కృతైః పుణ్యైః వైరాగ్యం ఖలు జాయతే | 
వైరాగ్యేణ వినా జ్ఞానం కదాచిన్నోపజాయతే ॥ 


అనేకజన్మములలో జేసిన నిష్కామ పుణ్యక ర్మలచేతనే జీవులకు 
వైరాగ్యము జనించును. అట్టి వైరాగ్యము లేకయే జీవికిని జ్ఞాన మేకాలమందైనను 
గలుగుట లేదు. 


రోగులు, దారిద్రపీడితులు, అనేక సంతానములు గలవారు, వార్దక్యా 
వస్టలో నుండువారు, .తక్కువ జాతిలో జనన మొందిన వారు, నివసించుట 
కొక గుడిసెయైనను లేక తిరిగెడివారు, నిరాధారులైన వారుగూడ విరక్తిని 
బొందక మజిల మటల సంసారవిషయములలోనే పడియుండుట జూడ 
ఉత్తమకులములో బుట్టి, సర్వావయవములు పూర్ణముగా గలిగి ఆరోగ్య 
వంతుడై, సర్వసౌఖ్యములుండి, యౌవనదశయం దున్నప్పుడే, విషయాదుల 
యందు విరక్తి గలిగియుండిన ఆ జీవి యెంత పుణ్యాత్ముడో యోచించ 
వచ్చును. 


నాస్తి శ్రద్దాసమం పుణ్యం నా స్తి శ్రద్దాసమం సుఖమ్‌ | 

నా స్తి శ్రద్దాసమం తీర్ధం సంసారే ప్రాణినాం నృవ ॥ 

ఓ రాజా! శ్రద్ధగల స్వభావమునకు సమమగు పుణ్యము వేరొండు 
గానరాదు. శ్రద్దగల స్వభావమునకన్న సుఖము మజియొకటి లేదు. శ్రద్దగల 
స్వభావమునకన్న వేరొక తీర్దస్నాన ఫలము ఈ ్రపళ్బమున గానరాకున్నది. 


96 నిర్విఘ్న యోగసిక్ట్‌ 


యుంజీత ప్రణవే చేతః ప్రణవో బ్రహ్మ నిర్భయమ్‌ । 

ప్రణవే నిత్యయు క్తస్య న భయం విద్యతే క్వచిత్‌ ॥ 

ప్రణవమునందు సాధకుడు మనస్సును బొందింపజేయ వలయును. 
ప్రణవమే నిర్భయమగు బ్రహ్మము, ప్రణవమునం దెల్లప్పుడు మనస్సును 
లయముగావించి ధ్యానము జేయువాని కెచ్చోటను భయ ముండదు. వాని 
కెల్లపుడును మంగళమే గలుగును, విఘ్నము లుండవు. 

అథాతస్పం ప్రవక్ష్యామి శుద్దకెవల్యము క్రిదమ్‌ ! 

అను గ్రహాన్మహేశస్య భవదుఃఖస్య భేషజుమ్‌ ॥ 

ఓ మునివరులారా! నేను శ్రీపరమేశ్వరుని యనుకంపాతిశయంబున 
పరమపవిత్ర మైనదియు, సంసారమను రోగమునకు నౌషధ మగునదియు, 
బ్రహ్మరూపకవుగు ముక్తినిచ్చు క్రైవల్యప్రదమునగు జ్ఞానమును జెప్పు 
చున్నాడను (శివగీత). 

“అనుగ్రహాన్మహేశస్య'”- ఈశ్వరానుగ్రహము వల్లనే విఘ్నము 
అన్నియు దొలగి ముక్తి గలుగును. 

కంవిత్కాలముమామహేశ భవతః పాదారవిందార్చనైః 

కంచిద్ద్యానసమాధిభిశ్చ నతిభిః కంచిత్క థా కర్ణనైః | 

కంచిత్కంచిదవేకలైశ్ళు నుతిభిః కంచిద్దశామాదృశీం 

యః ప్రాప్నోతి ముదా త్వదర్చితమనా జీవన్‌ స ముక్తః ఖలు ॥ 


ఓ ఉమామహేశ్వరా! కొంతకాలము నీ పాదార్చనచేతను, కొంత 
కాలము నీ ధ్యానసమాధులచేతను, కొంతకాలము నీ నమస్కారముల 
చేతను, కొంతకాలము నీకథా శ్రవణములచేతను, కొంతకాలము నీదర్శన 
ములచేతను, కొంతకాలము నీస్తోత్రములచేతను కూడి సంతోషమువేత 
నీయందుంచబడిన మనస్సు గలవాడెవ్వడో వాడు జీవించియుండినను 
ముక్తుడే.(శివానందల హరి- (శ్రీశంకరాచార్యులవారి వాక్యము. 


కా 


పై జెప్పిన ప్రకారము చేయువారి మనస్సు ఎల్లప్పుడు ఈశ్వర 


bal ten ల సల. 
మూడవ భాస 97 


భావములో నుండుటచే నితరములగు చెడు సంకలుముల కవకాశమే 


కలుగదు. రాత్రికాలమున నింటిలో దీపము వెలుగుచుండిన వీకటి (ప్రవేశింప 


జాలనట్టు అతని హృదయమందును తమస్సు ప్రవేశింపజాలదు. 


ఆశ్రమధ్యాననిరతః సంశయచ్చిత్సు బుద్దిమాన్‌ | 
నిత్యానుష్టానసంయుక్తస్వాచార్యః పరికీర్తితః ॥ 


తన యాశ్రమమునకు తగిన ధ్యానానుష్టానములు గలవాడును, సంశ 
యమును ఛేదించువాడును, నిర్మలమైన బుద్దిగలవాడును, నిత్యానుష్టానము 
నందు మంచి నిష్టగలవాడును ఆచార్యు డనంబడును. (గురుగీత- 
ఈశ్వరవాక్యము.) 


భావహీనో నరస్సర్వం కృత్వాల పీ న విముచ్యతే | 

భావయుక్తః పునస్ఫర్వమకృత్వార పి విముచ్యతే ॥ 

ఆత్మభావనాశుద్ది లేనివాడు ఎన్ని పుణ్యకర్మానుష్థానములను, బ్రహ్మ 
విచారణను చేసినను మోక్షమును బొందజాలడు. ఆత్మయందు శుద్దమైన 


స్టితి గలిగి బ్రహ్మభావన జేయువాడు పైజెప్పిన క్రియల నేవియు చేయకుండి 
నను జీవన్ముక్తుడగును, 


భావనతో జేయకపోవుటయే జపధ్యానాదులచే పొందెడి ఫలమును 
బొందకుండుటకు గారణము. హృదయమందు పవిత్రత గలిగి డైవభావన 
గలవా డే(క్రియలను జేయకుండినను ముక్తుడగును. పూర్విక బుషులు 
జపించిన మంత్రములను ధ్యానములను ఇపుడుండు వారు చేసియు ఆ 
మహనీయులు బొందిన స్థితిని బొందకుండుటకు వారు భావనప్రకారము 


చేయకపోవుటయే కారణమగును. 
ఈ విషయమై పతంజలి మహర్షి యోగదర్శనమున నిట్లు వచించిరి. 
త 


ఏ మంత్రమును జప మొనర్చునో దానియొక్కయర్థమును దైవ 
భావమును గలిగి జపము చేయవలయును. 


ay mK 
98 నిర్విఘ్న యోగర్ట్‌ 


మంశ్రార్థం మంత్రచైతన్యం యో న జానాతి సాధకః | 

శతకోటి(ప్రజప్తాల ప తస్య సిద్దిర్న సిధ్యతి ॥ 

సాధకుడు తాను జపించు మంత్రార్దమును, ఆమంత్రా ధిష్టాన 
దైవమును భావనచేయక నూరుకోట్ల జప మొనర్చినను దానియందు 
చెప్పుబడిన సిద్దిని బొందజాలడు. 


సాధకుడు, జపధ్యానపరాయణు డీసత్యమును బాగుగ జ్ఞప్తిలో 
నుంచుకొని ప్రవర్తించవలయును. 


బ్రహ్మజ్ఞానాల్సాశహానౌ క్షీణక్లేశో న జన్మభాక్‌ | 

పాశాళ్ళతుర్వి ధాశ్రైవ శా(స్తేషు ప్రతిపాదితాః ॥ 

బ్రహ్మజ్ఞానమువలన పాశములు నశింపగానే క్లేశములు లేనివాడై 
జీవుడు మరల జన్మించడు. పాశములు నాల్లువిధములని శా(న్హ్రములయందు 
చెప్పబడినవి. 

మలో మాయా కర్మ తత్త్వతిరోధానం చ తే మతాః | 

మలో జ్ఞాన క్రియాశక్షోశ్చాదకో దోష ఉచ్యతే ॥ 


మలము, మాయ, కర్మ, తత్త్వము మూతబడియుండుట - యని పాశ 
ములు నాల్లు విధములు. మలమనగా జ్ఞాన క్రియాశక్తులను మూతవేసియున్న 
దోషమునకు పేరు. 


రాగాది హేతుర్మాయోక్తా కర్మ పుణ్యం చ పాతకమ్‌ | 
మూఢై స్తత్వతిరోధానం స్వైరప్యనుభూయతే ॥ 


రాగద్వేషాదులను కలిగించునది మాయ యనబడును. పుణ్యము, 
పాపము కర్మ యనబడును. తత్త్వతిరోధానము నిజము తెలియకుండుట 
మూఢులందరికిని అనుభవసిద్దమే. 


ఈ దోషములు నశించుటకు ఈశ్వరాను గ్రహము తప్ప వేరు మార్గము 
లేదని అనుభూతి ప్రకాశము. 


మూడవ భాగం 99 


ఉపాయః ప్రణవేనాత్మధ్యానం త్రేనైష లభ్యతే 1 
తిలాత్తెలాదయో యద్వల్లభ్యా స్తత్తదుపాయతః ॥ 


ఓంకారముతో ఆత్మను ధ్యానించుట యుపాయము. దానిచేత 
బ్రహ్మము తెలియబడును. తిలలనుండి నూనె మొదలగునరి ఆయా 
యుపాయములతో నెట్లు తీయబడునో అట్లు. 


సర్వవ్యాపినమాత్మానం క్షీరే సర్పిరివార్చితమ్‌ । 
ఆత్మవిద్యాతపోభ్యాం తముపలభ్య విముచ్యతే ॥ 


పాలలో నేయివలె సర్వత్ర జగత్తులో వ్యాపించియున్న అత్మను అత్మ 
జ్ఞానముచేతను, తపస్సుచేతను దెలిసికొని ము క్తిని బొందును. 


యదు క్షం ప్రణవధ్యానం స యోగ స్తత్ర యత్నవాన్‌ 1 

మనో బ్రహ్మణి యుంజాన స్తత్సాఇ్షాత్కురుతే ధియా ॥ 

ఏ ప్రణవధ్యానము చెప్పబడినదో అది యోగ మనబడును. దానికై 
యత్నించువాడు మనస్సును బ్రహ్మమునందు గూర్చిన వాడగుచు బుద్దితో 
బ్రహ్మమును సాక్షాత్కరించుకొనును. 

ఉరోలి_౦సమూర్దస్థానేషు త్రిషు దేహం సమున్నతమ్‌ ! 

అవస్థాప్యాసనం జిత్వా (ప్రత్యాహారం సమాశ్రయేత్‌ ॥ 

వక్షఃప్టలము, భుజము, శిరస్సు- ఈ మూటియందు దేహము నున్న 
తముగా నుంచి యాసనమును జయించి అనగా లొంగదీసికొని ప్రత్యాహా 
రము చేయవలయును. 


హృద్యఇాణాం నిరోధో యః ప్రత్యావారః స ఉచ్యతే | 

జయేత్రాబల్యమక్షాణాం ప్రాణాయామేన ధైర్యవాన్‌ ॥ 

ఇంద్రియములను హృదయమందు నిలుపుటయే ప్రత్యాహార మన 
బడును. ప్రాణముల ప్రాబల్యమును ప్రాణాయామముచేత ధైర్యవంతుడై 


జయింపవలెను. 


100 నిరు యోగసిక్లి 


ప్రాణాధీనవ్యాప్పతానామక్షాణాం ప్రాణరోధనాత్‌ ! 

నిరోధః స్యాత్తతశ్చిత్తం ధారయేతాప్రమాదతః ॥ 

ప్రాణమున కధీనమైన వ్యాపారముగల యింద్రియములకు ప్రాణమును 
నిరోధించుటయే నిరోధము. పీమ్మట పొరపాటులేక మనస్సును నిలుపవలెను. 


సమే శువౌ శర్కరాది మశకాది వివరితే । 
మనో£.నుకూలే£_వస్థాయ దేశే ధ్యానం సమాచరేత్‌ ॥ 


హెచ్చుతగ్గులు లేనిది, శుచి యగునది, రాళ్ళు మొదలయినవి లేనట్టిది, 
దోషములు మొదలయినవి లేనట్టిది, తన వునస్సున కిష్టమునగు 
ప్రదేశమునందు ధ్యానము చేయవలయును. 

నాడీరూపాణి నీహారధూమాన్య త్ర విభాంతి చేత్‌ | 

బ్రహ్మసన్నిధిమాప్తా ధీరితి నిశ్టీయతాం తదా ॥ 

మంచుపొగవలె నాడీరూపములు కనబడినట్లయిన బుద్ది బ్రహ్మ సమీ 
పమునకు జేరెనని యపుడు నిశ్చియించవలయును. 

నిర్ణరత్వవితృష్ణత్వ శుభగంధాది చేద్భవేత్‌ । 

యోగసిద్దిః ప్రవృత్తేతి జ్ఞాత్వా యోగే స్టిరో భవేత్‌ ॥ 

ముసలితనము లేకుండుట, దాహము లేకుండుట, సుగంధము 
వాసించుట మొదలగునవి గలిగిన యోగసిద్ది ప్రారంభించినదని తెలిసి 
యోగమందు నిలకడ గలవాడు గావలయును. 

మేఘన్సున్నం చంద్రబింబం మేఘాపాయే౭_తినిర్మలమ్‌ | 

తథైవ బుద్దిచాంచల్యశాంతావాళ్మా (ప్రసీదతి ॥ 

మేఘముతో గప్పబడిన చంద్రబింబము మేఘము పోయిన పిమ్మట 
అతినిర్మల మగునట్టు బుద్దిచాంచల్యము శాంతించగా నాత్మ నిర్మల మగును. 

స్వాత్మతత్త్వ ప్రసాదేన బ్రహ్మత త్వం (ప్రసీదతి | 

శాస్రాద్చుద్దం బ్రహ్మత త్వమాత్మత్వేనానుభూయతామ్‌ ॥ 


మూడన భాగము 101 


తన యాత్మతత్త్వము (ప్రసన్న మగుటచేత బ్రహ్మతత్తము ప్రసన్సు 

మగును. అంతవజికు శా(న్తృమువలన దెలిసీకొవిన :బహుతతఃము తానే 
wy x యి 

యని యనుభవము నొందగలుగును. 


అజం (ధ్రువం మాయికై స్తెః కార్రైః సర్రైర్వివర్జితమ్‌ | 

జ్ఞాత్వా దేవం పరాత్మానం సర్వపాపైర్విముచ్యతే ॥ 

జన్మము లేనిది, నిత్యమైనది, ఆయా మాయాకార్యములు లేనిదియు 
నగు దానినిగా పరమాత్మను దెలిసికొని సర్వపాపములచే విడువంబడును. 


ఏష దేవః సర్వదిక్షు వహ్వ్యాదిప్ప్రఖిలేషు చ | 
వ ర్రతే తం విచింత్యాథ ప్రణమేత్సర్వదైవతమ్‌ ॥ 


ఈదేవుడన్నిదిక్కులయందును, అగ్ని మొదలయిన అన్ని వస్తువు 
లయందును గలడు. అతనిని ధ్యానించి సర్వకాలములందును అతనికి 
నమస్కరింపవలయును. 


ఇక మనుమహర్షి మనుసృతియందు క ట్రక డపటి యధ్యాయము 
నందు తెలిపిన భావమును గుజీంచి చూడుడు. - 


యథోక్తాన్యపి కర్మాణి పరివాయ ద్విజోత్తమః ! 
ఆత్మజ్ఞానే శమే చ స్యాద్వేదాభ్యాసే చ యత్నవాన్‌ ॥ 


మానవుడు శ్వా స్త్రవిహితములగు ఇదివరలో జెప్పబడన అగ్ని హూ|త్ర 
నిత్యనై మిత్తిక కర్మల నాచరించక పోయినను పరమాత్మచింతనము, 
ఇం|దియజయము, (ప్రణవజపము (ఉపనిషదాది పారాయణము) - 
వీనియందైనను (ప్రయత్నము గలిగియుండవలయును. 


అన్ని యనుష్టానములను జేయకపోయినను పైజెప్పీన మూడింటి 
యందైనను (ప్రయత్నవంతుడై యుండవలయునని మనుపుపదేశించెను. ఇది 
సామాన్యజనులకు సయితము సాధ్యమైనదే. అంతమాత్రముగూడ జేయక 
పోయిన ఆత్మశుద్ది యెట్లు గలుగును? మోక్షసొఖ్యమును ఎట్టు బొందగలుగును? 


102 నిరిఘు యోగసి! 


సర్వధర్మాన్పరిత్యజ్య మామేకం శరణం వ్రజ | 
అహం త్వా సర్వపాపేభ్యో 'మోక్షయిష్యామి మా శుచః ॥ 


సమస్త ధర్మములను విడిచి నన్నాకనినిమాత్రము శరణుబొందుము. 
అట్లయిన నేను నిన్ను సమస్త పాపములనుండి విముక్తునిగా జేసెదను, దుఃఖిం 
పకుము. 


మనువమహర్షి సమస్తధర్మములను సం[గ్రహించి ఆత్మజ్ఞానము, 
ఇంద్రియ నిగ్రహము, ప్రణవజపము అను మూడు విషయములనైన తప్పక 
యనుష్టించు విధమును ఉపదేశించెను. శ్రీకృష్ణభగవానుడు ఇంకను 
ధర్మములను 'సంక్షేపమొనర్చి యొక్క అనన్య భగవచ్చిన్తనమునే 
యుపదేశించెను. మనువు కృతయుగమందుండినవాడు. అందువలన 
పెజెప్సీన మూడు ధర్మములనైన ఆచరించు లాగున దెలొపెను. 


శ్రీకృష్ణభగవానుడు ద్వాపరాంతమునందుండిన వాడగుటచే కాలగతి 
నాలోచించి వునువు చెప్పిన మూడు వాక్యములనుగూడ మానవు 
డనుష్టించలేడని తలంచి ఒక్క అనన్యభక్తి నైన గలిగియుండు లాగున 
నుపదేశించెను. ఇది (శ్రీ భగవద్గీత యొక్క యంతి మోపదేశము.( అ. 18 శ్లో॥ 
66) గీతయొక్క బుష్యాది న్యాసములలో దీనిని గీతయొక్క శక్తియనియు, 
గీతయొక్క కీలకమనియు తెలుపడమైనది. 


“సర్వ ధర్మాన రిత్యజ్య మామేకం శరణం |వ్రజే? తి శక్తిః 
“అహం త్వా సర్వపాపేభ్యో మోక్షయిష్యామి మా శుచ ఇతి కీలకమ్‌” ॥ 


అనన్యభక్తి యనగా సామాన్యమని తలంచరాదు. దీనికే చరమశ్లోక 
మని పేరు గలిగియున్నది. హృదయములో నొకే దైవచింతన దప్ప, దైవ 
భావము దప్పు ఇతర సంకల్పములుగాని భావములుగాని జనింపగూడదు. 
ఇట్టివారికి భగవత్రాప్తి గలుగుటకు గల విఘ్నము లన్నిటిని దొలగించి 
భగవానుడే మోక్షమును గలుగజేయును. సంశయము లేదు. 
xxx 


నాల్లవ భాగము 
నిరతిశయానంద బహ్మప్రాప్తి 


పూర్ణమదః పూర్ణమిదం పూర్జాత్చూర్హముదచ్యతే । 
పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే ॥ 


ఓమ్‌ శాన్తిః శాన్తిః శాన్తిః 


పూర్ణం- అదః-పూర్ణం- ఇదం-పూర్ణాత్‌- పూర్ణం- ఉదచ్యతే - 
పూర్ణస్య - పూర్ణం - ఆదాయ - పూర్ణం - ఏవ - అవశిష్యతే॥ 


అదః = పరోక్షమగు పరబ్రహ్మము, పూర్ణం= అంతటను నిండి 
యున్నది, ఇదం= నామరూపాత్మకమై (ప్రత్యక్షమగు బ్రహ్మము, పూర్ణం= 
పరమాత్మ రూపముతో నంతటను వ్యాపించియున్నది. పూర్ణాత్‌ = 
కారణబ్రహ్మమునుండి, పూర్ణం = కార్యబ్రహ్మము. ఉదచ్యతే = ప్రకట 
మగుచున్నది. పూర్ణస్య = కార్యాత్మక బ్ర హ్మముయొక్క, పూర్ణం = 
ఆత్మస్వరూపత్వమును, _ ఆదాయ= గ్రహించి, _పూర్ణమేవ= పరిపూర్ణ 
పరబ్రహమే, అవశిష్యతే= మిగులుచున్నది. 


ఈ పరబ్రహ్మము, ఆకాశమువలె సర్వత్ర వ్యాపించి నిరుపాధికమై 
యున్నది. వ్యవహార యోగ్యమైన ఈ సోపాధిక బ్రహ్మము పరమాత్మ 
స్వరూపముతో వ్యాపించియున్నది. నిరుపాధిక కారణ బ్రహ్మమునుండి 
సోపాధిక కార్యబ్రహ్మము ప్రకటమగుచున్నది. కార్యబ్రహ్మమునకు ఆత్మ 
స్వరూపైకరసత్వమును బొందించి (జ్ఞానముచే తత్తదుపాధిగత సంబంధ 
మును దూరీకరించి) పరిపూర్ణ బ్రహ్మమే ప్రజ్ఞానఘనమై శేషించియున్నది. దోష 
త్రయ నివారణకొఅకు శాన్తిత్రయ మేర్చడినది అని మొదటనే వ్రాయడమైనది. 

జా(గ్రత్స్వవ్న సుమప్యాది ప్రపంచం యత్ర్రకాశతే | 

తద్రవ్మోహమితి జ్ఞాత్వా సర్వబన్దైః ప్రముచ్యతే ॥ 

జాగ్రత్స్వప్పుసుషుప్తులు మొదలుగా గల ఈ దేహేం డ్రియ ప్రపంచము 


104 )ర్విఘ్న యోగసిక్ట 


లను ఏ యాత్మ ్రకాశింపజేయుచున్నదో, అట్టి యాత్మను పరమాత్మ 
స్వరూపముగా దెలిసికొనినవాడు సమస్త బంధములనుండి విముక్తుడై పర 
బ్రహ్మాకార స్టితి గలవాడగుచున్నాడు (కైవల్యోపనిషత్తు). 

ఇట్టి భావన ఒక్కదానివలన సమస్తబంధములును, విఘ్నములును 
దొలగిపోవును. మొట్టమొదట అట్టి భావన గలుగుటకు కొంత ప్రయాసగా 
నుండినను ఎప్పటికినైన నిట్టి స్టీతి గలుగనిచో బంధనములుగాని, విఘ్నములు 
గాని తొలగవు. నిరతిశయానంద [బ్రహ్మషప్రాప్తియు సిద్ధించదు. ఇది 
“ప్రజ్ఞానం బ్రహ్మ” అను మహావాక్యమునకు సంబంధించినది యగును. 


గాలిలేని స్టలమున (ప్రమిద, తైలము, వత్తియు నమర్చిన తదుపరి 
దీపమును వెలిగించిన నెట్టు వెలుగునో, ఆలాగున నిర్వాసనస్టలమను 
వాయువులేని ప్రదేశము, వైరాగ్య మను (ప్రమిద, అనన్యదైవభక్తియను 
తైలమును ఏర్పడిన పిమ్మటనే “తత్త్వమసి” అను మహావాక్యము 
నుపదేశించిన “అహం బ్రహ్మాస్మి*'యను జ్ఞానజ్యోతి వెలుగుచుండును. 
దీపము వెలిగిన వెంటనే చీకటి పారిపోవునట్లు ఆత్మజ్యోతి వెలిగిన తత్‌క్షణమే 
యవిద్య హృదయమునుండి వెడలిపోవును. ప్రమిద, తైలము, వత్తి సరిగా లేని 
గాలి గల స్తలములో వెయ్యి నిప్పుపుల్లలు గీచి వెలిగించినను దీపము మండని 
విధమున పైజెప్పిన నాలుగు సాధనలు గలుగనిచో “తత్త్వమసి” మహావాక్యము 
నెంతకాలము (శ్రవణము చేసినను (బ్రహ్మజ్ఞానోదయము గలుగదు. పూర్విక 
బుషులకును, వర్తమాన జనులకును ఇచటనే భేదమేర్చడినది. అందువలననే 
నాలుగు వేదముల సారమగు నాలుగు మహావాక్యములను ఇప్పుడుండు 
ముముక్షువులు శ్రవణ, మనన, నిదిధ్యాసనాదులు చేసియు ఫలమును బొందక 
పోవుచున్నారు. మటీయు ప్రస్తుత జనులలో చాలమంది శ్రవణము మాత్రము 
చేతనే తృప్పులగుచున్నారు. మనన, నిదిధ్యాసనలను జేయువారు చాల 
అరుదైరి. ఆ కారణమువలనను పూర్విక బుషుల స్థానమును బొందజాలరైరి. 


దీనియందు మజియొక రహస్యముగూడ గలదు. బంగారము, వెండి, 
రాగి, ఇత్తడి మొదలైన లోహములతో జేయబడిన ప్రమిదలైనను విరోధము 


"ల్లవ భాగము 105 


లేదు. తైలము, వత్తి, గాళీలేని ప్రదేశముండి వెలిగించినచో దీపము వెలుగు 
చుండును. అట్లయిన బదరికాశ్రమమునందుగాని, హృపీకేశమునందుగాని, 
కాశియందుగాని, స్వగృ్భహవుందుగాని యుండినను దీపము వెలుగును. 
'పైసాధనలు నాలుగు గలిగి యుండినచో ఎచ్చోట నుండినను ఆత్మజ్ఞానజ్యోతి 
వెలుగును. లేనిచో నెచ్చట నుంచినను వెలుగదు. మజియు నాలుగు 
విధములగు లోహములను చెప్పినట్లు బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, 
శూద్రులైనను విరోధమేమియు లేదు. సాధనములు నాలుగింటిని కలిగి 
యుండిన చాలును. ఇంకను వినుడు. ఆ పాత్రలు ఎజుపు, తెలుపు, పసుపు, 
నలుపు రంగులను కలిగియున్నను బాధ ఏమియు లేదు. ఆలాగుననే సన్నాసి, 
వానప్రస్ట్ర గృహప్ట, బ్రహ్మచారులైనను విరోధ ముండనేరదు. సాధనములు 
నాలుగు గలిగియుండిన చాలును. 


శ్రవణాయాపి బహుభిర్యో న లభ్యః 

శృణ్వంతోలి_ప బహవో యం న విద్యుః । 

అశ్చర్యో వక్తా కుశలోలి స్య లబ్బా 

ఆశ్చర్యో జ్ఞాతా కుశలానుశిష్టః ॥ 

ఈ ఆత్మ యనేకులచేత శ్రవణమునకును పొందబడుట లేదు. ఈ 
యాత్మను అనేకులు వినుచున్నను తెలిసికొనజాలరు. ఈ ఆతానుగూర్చి 
చెప్పువా రరుదు. ఈ ఆత్మను నిపుణముగా గ్రహించిన వారును అరుదు. 
నిపుణుడైన ఆచార్యునిచే సుశిక్షితుడైన జ్ఞాతయు అరుదు (కఠోపనిషత్తు). 


వేలకొలది జనులలో పుణ్యవిశేషముచేతను, ఈశ్వరుని యను 
(గహముచేతను ఆత్మసంస్కారము గల జీవు లరుదు. వారిలో నుత్తమ, 
మధ్యమ, మంద, తీవ్రాధికారులను తారతమ్య ముంటున్నది. కావుననే 
కొందరు శ్రవణము మాత్రమే చేయుదురు. మటీకొందరు మననమును 
గొంతవరకు శీలింతురు. ఇకకొందరు నిదిధ్యాసములోనికి 'ప్రవేశింతురు. 
సాక్షాత్కారము వరకు అనుష్టించువారు చాల అరుదుగా నుందురు. అయితే 
దినియందొక రహస్యము గలదు. ఏ ఏ జన్మములో ఏయే ప్టితిలోనికి 


106 నిర్విఘ్న యోగసిద్ది 


వచ్చునప్పు డేయే కారణములచే ఈ దేహము పతినమై పోయినను మటిల 
వచ్చెడి జన్మలో నిపుడు గలిగియుండు ప్రతిబంధములు లేని జన్మము తప్పక 
గలుగును. ఇది బ్రహ్మవిద్యానుష్థానములో గల ఫలితము. గీతయందును 
శ్రీకృష్ణభగవాను డీలాగున వచించెను- 

మనుష్యాణాం సహస్రేషు కశ్చిద్యతతి సిద్దయే | 

యతతామపి సిద్దానాం కళ్చిన్మాం వే త్తి త త్వ్వతః ॥ 

మనుష్యులలో వేలకొలది సంఖ్యలయం దొకానొకడు పూర్వపుణ్య 
విశేషములచే ఆత్మజ్ఞానసిద్దికి యత్నించుచుండును. అట్లు యత్నము 
జేయువారలలో జ్ఞానసిద్దిని బొందినవారిలో సయితము ఒకానొకడు నన్ను 
(పరమాత్మను) బొందగలుగుచున్నాడు. 


ఇచటగూడ ప్రారంభించినవాడు పూర్ణత్వమును బొందక పోయినను 
విరోధము లేదు. పుణ్యాత్ముల లోకమును బొంది మజల పూర్ణత్వమును 
బొందుటకు దగిన ప్రజ్ఞయు, జ్ఞానమును, బలమును గల జన్మము నొందును. 

ప్రాప్య పుణ్యకృతాం లోకానుషిత్వా శాశ్వతీస్సమాః | 

శువీనాం శ్రీమతాం గేహే యోగ భ్రష్థోత_ భిజాయతే ॥ అని గీత, 

యదా సర్వే ప్రముచ్యన్తే కామా యే£౭_స్య హృది శ్రితాః । 

అథ మర్యోత_మృతో భవత్య[త్ర బ్రహ్మ సమశ్షుతే ॥ (కఠోపనిషత్తు 

ఎవనియొక్క అంతఃకరణములోగల సమస్త (ప్రపంచ వాసనా 
రూపమగు వృత్తులు సంపూర్ణముగా వదలిపోవునో, అట్టి బ్రహ్మనిష్టు డిచటనే 
యమృతత్వమును బొందుచున్నాడు. ఈ దేహముతో గూడియున్నప్పుడే 
బ్రహ్మమును బొందుచున్నాడు అని కఠవల్లి శ్రుతి. 


ముక్తియనగా విడుదల అని యర్దము. దేనినుండి విడుదల? ఆత్మ 
కనాత్మ వస్తువులతోగల బంధములనుండి విడుదల యని భావము. అది 
ఇచట జీవించి యున్నప్పుడే గలుగవలయును. కావుననే ఆ ముక్తి జీవన్ముక్తి 
అని పేర్కొనబడినది. మరియు “అత్ర బ్రహ్మ సమశ్చ్నుతే” అని చెప్పబడినది. 


నొలవ భా న్‌ 
క rte 107 


ఏకాకీ రమతే నిత్యం స్వభావగుణవర్షితః 


ఎవ డేకాంతమునందు ఏకాకియై ఇదివరలో గలిగియుండు ప్రకృతి 
గుణములను విడిచి బ్రహ్మజ్ఞానామృతముచే తృప్తుడగునో వాడు జీవన్ము 
క్రుడని వచింపబడుచున్నాడు అని జీవన్ము క్త గీత. 


స్వభావగుణ మనగా నిది నా జాతిస్వభావము, నా దేహ స్వభావము, 
నా వాక్కుయొక్క స్వభావము, నా యాశ్రమస్వభావము, నా మానసిక 
స్వభావము, నాదేశస్వభావము అని యీలాగున స్వభావమును గురించి 
గొప్పగా జెప్పుకొనువారు కొంతమంది గలరు. ఈ స్వభావములను త్యజించ 
వలయు నని విజ్ఞా లుపదేశించినను, ఇది నా పూర్వజన్మకర్మస్వభావమని 
వీరముగా బలుకువారుగూడ లేకపోలేదు. ఆత్మజ్ఞాని యీ స్వభావమును 
దేహసంబంధము, మానసిక స్వభావమని తలంచి అతని అనాత్మ స్వభావము 
గలవానినిగా గుర్తించి ఆత్మయొక్క స్వభావము బొత్తిగా తెలియని వాడనియే 
తలంచును. 


ఆత్మానాత్మ విచారణచేే పైజెపిన స్వభావము లన్నియు అనాత్మ 
స్వభావములని త్యజించి, తన యాత్మస్వరూపముయొక్క లక్షణమును 
గ్రహించుకొన్నప్పుడే ముక్తి గలుగును. అట్టుగాక ఒకడు ధరించియుండు 
తెలుపు, నలుపు , ఎజుపు, పసుపు రంగులుగల ఉడుపులను జూచి నీ వెవరవని 
యడిగినచో తాను ధరించిన యుడుపుల యాకృతిని రంగులను జూపి అదే 
తానని చెప్పినచో అట్టి వానిని జూచి జనులేమి తలంతురు? ఇతడు పీచ్చివాడని 
గ్రహింతురు. అట్టి భ్రమలేని మానవుండైన తన పేరును, జాతినిమా త్రమే 
చెప్పును. ఆలాగున అజ్ఞాన భ్రాన్తిగల మానవుడు పైజెప్పిన స్వభావము తానని 
వచించును. ఈ విషయమై శంకరాచార్యులు తెలిపినది చూడుడు- 


తా! 
స్వభావస్పచ్చిదానందనిత్యనిర్మలతా౭_ఇ_త్మనః li 


108 నిర్విఘ్న యోగసిడ్డి 


సూర్యునకు |ప్రకాశమును, నీళ్ళకు చల్లదనము, అగ్నికి ఉష్ణత్వమును 
స్వతస్సిద్దమైన స్వభావ మైనట్లు, ఆత్మకు సత్‌ చిత్‌ ఆనందాదులే స్వభావమని 
ముముక్షువు తెలిసికొనవలయును. 

ప్రశాన్తమనసం హ్యేనం యోగినం సుఖముత్తమమ్‌ ! 

ఉపైతి శాన్తరజసం బ్రహ్మభూతమకల్మషబి ॥ 

ప్రశాన్తమైన మనస్సు గలవాడును, రజోగుణము నశించినవాడును, 
కల్మషరహితుడును, బ్రహ్మమే తనయాత్మ యను నిశ్చయము గలవాడు నగు 
యోగిని ఉత్తమమైన నిరతిశయానందము వచ్చి పొందును. 


ఈశ్లోకమున చెప్పిన గుణములు గలవానిని నిరతిశయానందము 
స్వయముగా వచ్చి వరించునని తెలుపడమైనది. విరక్తుడై యాత్మనిష్ట 
గలవాడు మోక్షముకొజకు ప్రయత్నింప నక్కరలేదు. మోక్షము వచ్చి వీనిని 
వరించును. ఇట్టి విరాగిని బ్రహ్మనిష్టుని ముక్తికాంత స్వయముగా వచ్చి 
వరించును. అట్టు గానివాడు మోక్షము కొటికు వెదకి వెదకి ప్రార్థించినను 
లభించదు. రాచకన్య ధీరుడైన రాకుమారుని వరించునేగాని, రోగిష్టుడు, 
హీనకుల సంజాతుడగు వాడు కోరినను దొరకునా? మోక్షలక్మి యను 
ముక్తికాంతయొక్క స్తితి యీలాగున నుండును. మటీయు బ్రహ్మచర్య వ్రతనిష్ట 
గలవాడును, వేదాధ్యయన పరుడును, ఇంద్రియజయము గలవాడును నగు 
బ్రాహ్మణునికి శ్రేష్టులజులు శ్రీమంతులును నగు విప్రులు సుగుణనిధియు, 
విద్యావతియునగు తవుకన్నెను దానము చేయుదురేగాని హీనజాతి” 
ఎంజాతుడును, దుర్గణభూయిష్టుడునగు వాడెంత ధనమిచ్చినను, ప్రాధేయ 
పడినను ఇవ్వనేర్తురా? బ్రహ్మజ్ఞానముయొక్క స్టితియు నీలాగున నుండును. 


అచ్యుతోల_హమననోల హం గోవిందో౭_హమహం శివః ! 
ఆనన్టోల _హమశేషోల హమజో౭_ హమమృతోల_స్మ్యహమ్‌ ॥ 


నిత్యో౭ి.హం నిర్వికల్ఫోల హం నిరాకారోల హమవ్యయః | 
సచ్చిదానందరూపో2_హం పరిపూర్ణో౭ స్మి సర్వదా ॥ 


నాల్గవ భాగము 109 


బ్రహ్మైోవాహం న సంసారీ ముకో8_హమితి నిశ్చయః | 
శుద్దబోధస్వరూపో౭_హం నిర్మలోల హం సనాతనః ॥ 


నేనచ్యుతుండను, నేననంతుండను, నేను గోవిందుడను, నేను 
శివుడను, నే నానందస్వరూపుడను, నే నకేషుండను, నే నజుడను, నే నమృత 
స్వరూపుడను అగుచున్నాను. నేను నిత్యుండను, నేను నిర్వికల్బస్వరూపు 
డను, నేను నిరాకారుండను, నే నవ్యయుండను, నేను సచ్చిదానంద 
స్వరూపుడను, నే నెల్లప్పుడు పరిపూర్ణ స్వరూపుండనుగా నుంటున్నాను, 
నేను పరబ్రహ్మస్వరూపుడను, నేను సంసారినిగాను, నేను ముక్తుండను. ఇది 
నిశ్చయము. నేను శుద్దబోధస్వరూపుండను, నేను నిర్మలుండను, నేను 
సనాతనుడనై యుంటున్నాను. ఇట్లు (శ్రీవేదవ్యాసులు మానసిక స్నానవిధి 
యందు భావనచేయుట కుపదేశించిరి. ఇట్టి బ్రహ్మభావనవలననే జీవుని 
యొక్క అజ్ఞానము నశించునుగాని వేరుమార్గమున నశించదు. జలస్నాన 
ముచే దేహమలము నశించునేగాని ఆత్మమలము నశించదు. 


థ్యాన(్రదే జ్ఞానజలే రాగద్వేషమలాపహే | 
యః స్నాతి మానసే తీర్టే స యాతి పరమాం గతిమ్‌ ॥ 


ధ్యానవును అగాధవముగు మడుగునందు, రాగద్వేషములనెడి 
మలినమును పోగొట్టు జ్ఞానజలమందు ఎవడు స్నానమాచరించునో అతడు 
అజ్ఞానవును మాలిన్యము లేనివాడై సర్వోత్తమవుగు బ్రహ్మమును 
బొందుచున్నాడు. 


కావున బాహ్యతీర్హములలో స్నానమాచరించినందుచే కృతార్థుడ 
నైతినని తలంచి మోసపోక ఆత్మశీర్ణములో స్నానము చేయులాగున జూడ 
వలయును. భారతమున ధర్మరాజు, భీష్ముని తీర్ధమాహాత్మ్యమును అడిగి 
నప్పుడు సమస్తతీర్రములయొక్క మహిమయు, స్నానవిధియు, అనంతరము 
జేయవలసిన దాన ధ్యానములను గుటించి తెలిపి చివరి కీయాత్మతీర్టమును 
గురించిన ఒక శ్లోకము నుపదేశించెను. తీర్ట్రయాత్ర చేయువారు స్నానము, 


ఇంబానము, ధ్యానము అను నంతిమ నకారత్రయమును గలిగి యుండవలయు 


110 నిర్విఘ్న యోగసిరి 


నని వచించిరి. శాంతిపర్వమున భీష్ముడు చెప్పిన శ్రోకము- 


ఆత్మానదీ సంయమతోయపూర్భా సత్య హ్రదా శీలతటాదయోర్శిః | 
తత్రావగాహం కురు పాఖ్టుపుత్ర న హ్యన్యథా శుధ్యతి చాంతరాత్మా ॥ 


ఆత్మ యనునది యింద్రియముల సంయమవును జలములతో 
నిండినది. సత్యమను మడుగుతో గూడినది. పవిత్రశీలమను తీర్థములతో 
గూడినది. జీవరాసులలో కరుణయను నలలతో గూడినది. ఓ ధర్మరాజా! 
అట్టి నదిలో స్నానమాచరింపుమా! వేరు ఏ విధమైన దానివలనను అంత 
రాత్మశుద్ది కాజాలదు. 

ఆత్మా కేత్రజ్ఞసంజ్ఞో9_ యం సంయుక్తః ప్రొకృతెర్లుణైః | 

తై రేవ విగతళ్ళుడ్దః వరమాత్మేతి గద్యతే ॥ 

ఆత్మయనియు, జీవాత్మయనియు, క్షేత్రజ్ఞుడనియు పేరు గల ఈ 
యాత్మవస్తువు ప్రకృతిగుణములను సత్త్వరజస్తమస్సులవే బద్దుడై జీవుడను 
పేరు గలిగియుండును. అట్టి ప్రకృతిసంబంధ త్రిగుణములనుండి బ్రహ్మ 
నిష్టానుష్థానముచే శుద్దుడై విడుదల పొందునప్పుడు పరమాత్మ యని చెప్ప 
బడుచున్నది అని విష్ణుపురాణము. 


ప్రకృతితో గూడియున్నప్పుడు జీవుడనియు, ప్రకృతినుండి విముక్తిని 
బొందినప్పుడు శివుడనియు గ్రహంచదగినది. ఈవిషయమై యిదివరలో 
అపరంజి బంగారపు దృష్టాంతము తెలుపడమైనది. 


యల్లాభాన్నావరో లాభో యత్సుఖాన్నాపరం సుఖమ్‌ | 
యజ్‌జ్ఞానాన్నాపరం జ్ఞానం త ద్రహ్మేత్యవధారయేత్‌ ॥ 


ఏ యాత్మలాభముకంటె అనగా బ్రహ్మప్రాప్తికంటె వేరు లాభము 
లేదో, యే జ్ఞానసుఖముకంటె వేరుసుఖము లేదో, యే యొక్క జ్ఞానమును 
తెలీసికొనుటకంటె వేరుగ తెలియందగినది లేదో, అదియే బ్రహ్మమని 
నిశ్చయముగా తెలిసికొనవలయును అని యాత్మబోధము. 


నాల్గవ భాగము 111 


బ్రహ్మప్రాప్తికి మించిన లాభముగాని, సుఖముగాని, జ్ఞానముగాని 
వుటీయొకటి లేదని గ్రహంచినవాడే ఆత్మజ్ఞానముయొక్క మహిమను 
ఎటీంగినవాడు. ఏలన తక్కినవన్నియు నశించును. ఈ యాత్మజ్ఞాన 
మొక్కటియే నాశము లేనిది. 


జ్ఞానయజ్ఞోడుపేనై వ బ్రాహ్మణో వాలి_న్వ్వజోలి ఏ వా | 

సంసారసాగరం తీర్వ్వా ము క్తిపారం హి గచ్చతి ॥ 

అత్మనిష్థాపరమగు జ్ఞానయజ్ఞమనెడి యోడచే బ్రాహ్మణుడైనను సరి, 
అంత్యజుడైనను సరి ఈ దుఃఖసాగరమను సంసారమునుండి తరించినవాడై 
నిత్యశాంతియు, శాశ్వతసుఖమగు మోక్షమును బొందగలుగును. 


బ్రహ్మజ్ఞానము గలవా డెవ్వడైనను సంసారసాగరమును దాటి 
మోక్షపుదరిని జేరగలుగును. 


ధర్మమేఘమిమం ప్రాహుస్సమాధిం యోగవిత్తమాః | 
వర్షత్యేష యతో ధర్మామృతధారాస్సహ(్రశః ॥ (వంచదశి 


బ్రహ్మజ్ఞానులగు మహాత్ములు నిర్వికల్పసమాధిని (ఆత్మసాక్షాత్కార 
జ్ఞానమును) ధర్మమేఘమునుగా వర్ణించియున్నారు. మేఘము కుంభవృష్టి 
చేయునట్లు ఈనిర్వికల్పసమాధి పుణ్యలక్షణములైన యమృతధారలను 
అపరిమితముగాను, సహస్ర సంఖ్యాకములుగాను వర్షించుచున్నది. 

ఇట్టి మహిమాతిశయ మీ యాత్మజ్ఞానమునందు లేనివో రారాజులు, 
చక్రవర్తులు సహా వార్హక్య దశారంభమునందు రాజ్యమును, రాజభో గమును 
త్యజించి వనమునకేగి యోగనిష్ట నవలంబింతురా? 

ధన్యోల_హం ధన్యోఇ_హం నిత్యం స్వాత్మానమంజసా వేద్మి | 

ధన్యో౭_హం ధన్యో౭_హం |బ్రహ్మానన్లో విభాతి మే స్పష్టమ్‌ i 

సర్వదా నాయొక్క నిజరూపమగు దేశకాలాద్యనవచ్చిన్న ప్రత్య 
గాత్మను సాక్షాత్తుగా నెటీగితిని. అందువలననే నేను కృతార్ణుడనై తిని. 


112 నిర్విఘ్న యోగసిడ్డి 


కృతార్చుడనైతిని. మటీయు బ్రహ్మస్వరూపవుగు ఆనందము నాకు 
స్పష్టముగా స్ఫురించుచున్నది. అందువలన నేను కృతార్జుడనైతిని. నేను 
కృతార్జుడనైతిని. 
ధన్యో£_హం ధన్యోల_.హం దుఃఖం సాంసారికం స వీక్షేవి.ద్య । 
ధన్యోఇ.హం ధన్యో౭_.హం స్వస్యాజ్ఞానం పలాయితం క్వాపి ॥ 


మజీయు నిప్పుడు దుఃఖస్వరూపమగు సంసారమును నేను చూచు 
చున్నవాడను గాను. అందుచే నేను కృతార్జుడనైతిని. నేను కృతార్జుడనైతిని. 
నాయొక్క అనేక జన్మకర్మవాసనా సమూహము గల అజ్ఞానము ఎక్కడనో 
పారిపోయెను (నశించెను). అందుచేత నేను కృతార్జుడ నైతిని. నేను 
కృతార్జుడ నైతిని. 

ధన్యోఇహం ధన్యో౭.హం కర్తవ్యం మే న విద్యతే కించిత్‌ 1 

ధన్యోఇ.హం ధన్యోతి హం ప్రాప్పవ్యం సర్వ మద్య సంపన్నమ్‌ ॥ 

మటీయు నాకు జేయందగినది కొంచెమైనను ఇప్పుడు లేనందున 
నేను కృతార్జుడ నైతిని. నేను కృతార్చుడ నైతిని. మటీయు పొందదగిన ఫలవర్గ 
మంతయు ఇప్పుడు నాచే పొందబడినట్లాయెను కనుక నేను కృతార్చుడ 
నైతిని. నేను కృతార్జుడ నైతిని. 


ధన్యో౭_హం ధన్యో౭_హం తృప్తేర్మే కోపమా భవే లోకే | 

ధన్యో౭_హం ధన్యోఇ.హం ధన్యో ధన్యః పునః పునర్ధన్యః ॥ 

మణటీయు నాయొక్క తృప్తికి సమానమైన వస్తువెద్దియు లోకము 
నందు లేదు. అందువలన నేను ధన్యుడ నైతిని. నేను ధన్యుడ నైతిని. ఈ 
తృప్పికంటె మణీ యొకటి చెప్పందగినది కనబడని కారణముచేత నేను 
కృతార్జుడ నైతిని. నేను కృతార్జుడ నైతిని. మాటిమాటికి కృతార్థుడ నైతిని. 
నేను కృతార్జుడ నైతిని, కృతార్జుడ నైతిని. 

అహో పుణ్యమహో పుణ్యం ఫలితం ఫలితం దృఢమ్‌ ! 

అస్య పుణ్యస్య సంపత్తే రహో వయమహో వయమ్‌ ॥ 


నాల్గవ భాగము 113 


ఆహా! నాయొక్క పుణ్యము దృఢముగా ఫలీంచెను. ఓహో! నా 
యొక్క పుణ్యము దృఢముగా ఫలించెను. ఈ పుణ్యసంపత్తివలన నోహో 
మేము ధన్యులము, అహో మేమే ధన్యులము. 


అహో శాన్త్రమహో శాభన్హ్రమహో గురురహూ గురుః | 
అహో జ్ఞానమహో జ్ఞానమహో సుఖమహో సుఖమ్‌ ॥ 


(దత్తా శ్రేయోవనిషక్తు.) 


వేదాంతశాగస్త మెంత మనోహరము! వేదాంతశాన్రము ఓహో, 
ఎంత సారమైనది! ఓహో, వేదాంతగురు వెంత గొప్పవాడు! ఓహో, 
మాగురు వెంతగొప్పవాడు! ఓహో, అద్వైతాత్మ తత్ప్వజ్ఞానమెంత మంచిది! 
అహో, అద్వైతాత్మ తత్త్వజ్ఞానమెంత సారమైనది! ఓహో మా యాత్మసుఖ 
మెంత గొప్పది! ఓహో! మా సుఖ మెటువంటిది; ఓహో! ఆశ్చర్య 
మాళ్ళర్యము!! 

దత్తాత్రేయులకు కలిగిన యానందావిర్భావము పట్టజాలక 
తాండవము చేసి యిట్లు వచించిరి. నిరతిశయానందమనియు, అతిహర్ష 
మనియు దీనికి పేరుగలదు. అందువల్ల ద్విరుక్తప్రయోగ మిచ్చోట దోషము 
గాదు. ఆత్మజ్ఞానముయొక్క మహిమ యెట్టిదియో దీనివలన తెలిసికొన 
వచ్చును. ఇట్టి మహిమ దీనియందు లేనిచో (శ్రీబుద్ద, (శ్రీశంకర, 
శ్రీదయానంద, (శ్రీవివేకానంద ప్రభృతులు బాహ్యలోకమును త్యజంచి, 
అత్మలోకములో ప్రవేశింతురా? 


వాఇ్యంతి జన్మ మానుష్యం భువి దేవాళ్ళత[క్రతుః / 
చిద్విద్యాయాం వరో౭_పాస్తో యతో నాన్యో౭_ధికారభాక్‌ ॥ 


ఇంద్రుడును, దేవతలును ఎప్పుడెప్పుడు భూలోకములో మనుజు 
జన్మము లభించునాయని వాంఛించుచుందురు. ఏలన బ్రహ్మవిద్యను సాధించి 
ముక్తిని బొందుటకు మనుష్యశరీరము తప్ప వేరు ఏ జన్మము నెత్తినవారికిని 
సాధ్యపడదు. 


114 నిర్విఘ్న యోగసద్ది 


దీనివల్ల మానవజన్మముయొక్క మహిమ యెట్టిదో తెలిసికొనవచ్చును. 
దేవతలు ఒకానొకప్పుడు భూలోకమున మనుష్యులై యుండి యజ్ఞాది 
క్రతువు లొనర్భి స్వర్గలోకమును బొందిరి. “క్షీణేపుణ్యే మర్హ్యలోకం విశ న్లిః 
ఆ పుణ్యము నశించిన మజల భూలోకములో మనుష్యులై పుట్టవలసి 
యుందురు. ఇచటనే తపమొనర్చి జ్ఞానమును బొంది ముక్తులు గావలసి 
యున్నారు. ఈ విషయమై కఠోపనిషత్తు నుడివినది చూడుడు- 


యథా స్వప్నే తథా పితృలోకే। 

యథా౭ి_ప్పు వరీప దదృ శే తథా గన్టర్వలోకే 

ఛాయార_9_తపయోరివ బ్రహ్మలోకే॥ 

ఏవిధముగా అద్దమునందు తన ప్రతిబింబము స్పష్టముగా గనబడు 
చున్నదో, అదే విధముగా నిర్మలమైన మనుష్యబుద్దియందు ఆత్మదర్శనము 
స్పష్టముగా నగుచున్నది. స్వప్పమునందు తన దేహమేలాగున వికార రూప 
ముగా కనబడుచుండునో, పితృలోకమందును ఆలాగుననే యుండును. 
నీటియందు తనముఖ ప్రతిబింబము స్పష్టముగా దెలియక ఎట్టు విభ 
కావయవములుగ కనబడుచుండునో, అట్లే గన్దర్వలోకమున (స్వర్గ 
లోకమున) ఆత్మదర్శనము స్పష్టముగా గలుగజాలదు. మటీయు బ్రహ్మలోక 
వుందుగూడ ఛాయా౭_౭_తపములవలె అనగా తనయొక్క నీడవలె 
అస్పష్టముగానే కనబడును. కావున దీనిని బట్టి యాలోచించిన మానవుని 
జన్మ యెట్టి గొప్పతనమును గలిగినదో (గ్రహించుకొనవచ్చును. 


కుక్కకు టెంకాయ దొరకినట్టును, కోతికి రత్నహారము లభించి 
నట్టును సామాన్యమానవులు మానవ జన్మము దొరకియు దానివే బొందెడి 
ఫలమును బొందకయున్నారు. 


సృష్ట్వా పురాణి వివిధాన్యజయాల 9 _త్మశక్యా 
వృశాన్‌ సరీస్ఫవపశూన్‌ ఖగదంశుమత్సాాన్‌ | 


నాల్లవ భాగము 115 


త్రస్తెరతుష్టహృదయః పురుషం విధాయ 
బ్రహ్మావలో కధిషణ ముదమాప దేవః ॥ 


బ్రహ్మదేవుడు తనశక్తిచే వృక్క సర్బ, పశు, పక్షాది వివిధ జంతువు 
లను సృజించి సంతోషింపక, మానవుని సృజించి యతడు పరబ్రహ్మస్వ రూప 
మును తెలిసికొనుటకు తగిన బుద్దిగలవాడని తలంచి సంతసించెను అని 
భాగవతము. 


బ్రహ్మదేవుడు సమస్త చరాచర ఫప్రాణికోటు లన్నిటిని సృష్టించిన 
తదుపరి వాటికి, వేటికిని ఆత్మజ్ఞానస్వరూపమును తెలిసికొనెడి శక్తి 
లేకపోవుట చేత తనసృష్టి నిరుపయోగమైనది గదా యని తలంచి 
విషాదపడెనట. తరువాత మటీంత తపస్సుచేసి, అత్మశక్తిని కేంద్రీకరించి 
బ్రహ్మస్వరూపమును తెలిసికొనే లాగున మానవుని సృష్టించెను. అతనిని 
పరీక్షించి బ్రహ్మావలోకమును జేయందగిన బుద్దిగలవాడని తలంచి, ఇప్పుడు 
తన సృష్టి సార్ధక మైనదని తలంచి యానంద భరితుడాయెను. పైకరోపనిషత్తు 
వాక్యమును ఈ భాగవత వాక్యమును [గ్రహించిన మానవజన్మయొక్క 
యుత్మృష్టత (గ్రహించుకొనవచ్చును. (శ్రీశంకర భగవత్పాదాచార్యులవారు 
“జంతూనాం నరజన్మ దుర్హభమ్‌' అనియు, ఉత్తరగీతయందు 
శ్రీకృష్ణభగవానుడు: - 

ఆవారనిద్రాభయమైథునాని సామన్యమేతత్పశుభిర్నరాణామ్‌ । 

జ్ఞానం నరాణామధికో విశేషో జ్ఞానేన హీనాః పశుభిస్సమానాః ॥ 
అనియు వచించిరి. మరియు “దుర్లభో మానుషో దేహః ప్రాణినాం క్షణ 
భంగురజ” అని భాగవతము తెలుపుచున్నది. ఇక నీ విషయమై యెన్నియో 
ప్రమాణములు గలవు. 

అహం బ్రహ్మేతి వాక్యార్టబోధో యావద్ద్ర ఢీభవేత్‌ | 

శమాది సహితస్తావదభ్య సేభ్ర్రవణాదికమ్‌ ॥ 


116 నిరిఘ్సు యోగసి( 


బ్రహ్మాత్మైక్కజ్హానము దృఢముగ గలుగువరకు శమదమాది ధర్మము 
లతో గూడినవాడై వేదాంత శ్రవణ, మనన, నిదిధ్యాసములను బ్రహ్మనిష్టలు 
తప్పక యభ్యసింపవలయును. 


రోగియైనవాడు సంపూర్ణారోగ్యము గలుగువరకు కౌషధపథ్యాదు 
లెట్లు గలిగియుండవలయునో, ఆలాగున భవరోగముగల జీవులుగూడ 
ప్రకృతిదోషము నశించువరకు బ్రహ్మాభ్యాసము, ఆహార నియవుము, 
నివాసస్టల యోగ్యతయు గలిగియుండవలయును. పూర్విక బుషు 
లాలాగున నుండిరి. వర్తమాన ముముక్షువు లట్లు చేయకపోవుటయే సంపూర్ణ 
భవరోగ విముక్తులు గాకపోవుటకు గారణము. 


భావితం తీవ్రవేగేన యద్వస్తు నిశ్చయాత్మనా ! 
పుమాం స్పద్ది భవేచ్ళీమ్రం జ్ఞేయం భ్రమరకీటవత్‌ ॥ 
నిశ్చయబుద్ధి గలవానిచేత నేవస్తువు తీవ్రవేగముతో రేయింబవళ్ళు 


భావింపబడుచున్నదో అట్టి జ్లేయవస్తువును భ్రమరకీటకమువలె నతడు 
పొందుచున్నాడు ( అపరోక్షానుభూతి). 


కీటకము ఎడతెగక భ్రమరమును భావనచేయుటచే తుమ్మెదగా 
మారునట్లు జీవుడున్ను ఎడతెరపిలేక బ్రహ్మభావన చేయుచుండవలయును. 

ఆఖండైక రసం బ్రహ్మ చాఖండైకరసం వ్రతమ్‌ | 

అఖండైక రసో జీవ శ్చాఖండైకరసో హ్యజః ॥ 1 

అఖండైక రసో బ్రహ్మో చాఖండైక రసో హరిః | 

అఖండైక రసో రుద్ర శాఖండైక రసోత స్మృహమ్‌ ॥ 2 

ఆఖండైక రసో హ్యోత్మా హ్యఖండైక రసో గురుః | 

అఖండైక రసం లక్యమఖండైక రసం మహః ॥ 3 


ఆఖండైక రసో దేహ శ్చాఖండైక రసం మనః ! 
అఖండైక రసం చిత్తమఖండైక రసం సుఖమ్‌ ॥ 4 


ఆఖండైక రసం కించి దఖండైక రసం పరమ్‌ । 
అఖండైక రసాదన్యత్‌ నాస్తి నాస్తి షడానన ॥ 


అఖండైక రసం సర్వం చిన్మాత్రమితి భావయేత్‌ ! 
చిన్మాత్రమేవ చిన్మాత్రమఖండైకరసం వరమ్‌ 1 


భవవర్షిత చిన్మాత్రం సర్వం చిన్మాత్రమేవ హి 1 

ఇదం చ సర్వం చిన్మాత్రమయం చిన్మయమేవ హి ॥ 
చిత్తవృత్తివిహీనో£_హం చిదాత్మైకరసో౬_స్మ్యహమ్‌ ! 
సర్వదృశ్యవిహీనో౭£_.హం దృగ్రూపో౭_స్మ్యహమేవ హి ॥ 
చిద్రూవమాత్ర బ్రహ్మైవ సచ్చిదానందమద్వయమ్‌ ! 
ఆనందఘన ఏవాహమహం బ్రహ్మాస్మి కేవలమ్‌ ॥ 


సత్యానందస్వరూపో౬_హం జ్ఞానానందఘనో£౬_స్మ్యహమ్‌ । 
విజ్ఞానమాత్రరూపో౭_హం సచ్చిదానంద లక్షణః ॥ 


బంధముక్తి విహీనో£_హం శాశ్వతానంద విగ్రహః ! 
ఆదివైతన్యమాత్రోల_ హ మఖండైక రసో౭_స్మ్యహమ్‌ ॥ 
ముకో౭ హం మోక్షరూపో౭ హం నిర్వాణసుఖరూపవాన్‌ । 
నిత్యవిజ్ఞానమాత్రోతల హం సన్మాత్రానందవానహమ్‌ ॥ 


అహం బ్రహ్మాస్మి మంకత్రోలి యం దేహదోషం వినాశయేత్‌ ! 
అహం బ్రహ్మాస్మి మంత్రో౭ యం జన్మపాపం వినాశయేత్‌ ॥ 


అహం బ్రహ్మాస్మి మంత్రో౭£_యం మృత్యుపాశం వినాశయేత్‌ । 
అహం బ్రహ్మాస్మి మంత్రోల యం ద్వైతదుఃఖం వినాశయేత్‌ ॥ 


అహం [బ్రహ్మాస్మి మంతట్రోతి యం భేదబుద్దిం వినాశయేత్‌ | 
ఆహం బ్రహ్మాస్మి మంత్రో౭_యం చిన్తాదుఃఖం వినాశయేత్‌ ॥ 


అహం బ్రవ్మాస్మి మంత్రోలియం కోటిదోషం వినాశయేత్‌। 


117 


118 రఘు యోగసిద్ది 
అహం బ్రహ్మాస్మి మంత్రో౭ియం జ్ఞానానందం ప్రయచ్చతి ॥ 4 
అహం బ్రవ్మాస్మి మంత్రో౭ియం సర్వశో కం వినాశయేత్‌ ! 
అహం బ్రహ్మాస్మి మంత్రోజ యం దృశ్యపాపం వినాశయేత్‌ ॥ 5 


అహం బ్రహ్మాస్మి మం(త్రోల.యం క్రోధశక్తిం వినాశయేత్‌ : 
అహం బ్రహ్మాస్మి మంత్రో౭_యం బుద్దివ్యాధిం వినాశయేత్‌ ॥ 6 


(ధ్యానబిందూపనిషత్తు.) 


ఇది ధ్యానానంతరము పగలు పారాయణచేయుటకు తగినది. అర్దము 
సులభగ్రాహ్య మగుటచేత తాత్పర్యము వ్రాయలేదు. 


అనాదిమాయయా సుప్తో యదా జీవః ప్రబుధ్యతే i 
అజమని ద్రమస్వప్నమద్వైతం బుధ్యతే తదా ॥ 


(మాండూక్య ఉపనిషత్తు) 


ఈ జీవుడెప్పుడు మాయారూపమైన నిద్రనుండి మేలుకొనుచున్నాడో 
అప్పుడే జన్మాదులు లేని అద్వయస్వరూపమైన స్వయం ప్రకాశకమగు 
నాత్మను తెలీసికొనుచున్నాడు( పొందుచున్నాడు). 

మానవు డెంతవరకు నిద్రయందున్నాడో అంతవరకు తానెవ్వడు, 
ఎచ్చట నుంటున్నాడు, దేన్నికై యేతెంచెను అను మూడు విషయములను తెలి 
సికొనజాలడు. నిద్రనుండి మేల్కాంచిన వెంటనే తానెవ్వడు, ఎచటనున్నాడు, 
ఎందులక్రై వచ్చెను- ఇవన్నియు నెజుంగుచున్నాడు. ఆలాగున మాయా 
మోహముండువర కాత్మస్వరూప మిట్టిదనియు, జన్మమునకు గారణమును, 
జన్మాంతరస్థీతియును తెలిసికొనలేడు. ఇది అందరికిని ననుభవమే. పండితు 
డైనను, సార్వభౌముడైనను, సన్న్యాసియైనను, గృహస్టుడైనను, (స్త్రీయయి 
నను, పురుషుడైనను, అగ్రజన్మము గలవాడైనను, అంతిమ కులజుండైనను, 
ఆత్మప్రబోధ జ్ఞానోదయము గలుగువరకు నెవ్వరును తన నిజస్వరూపము 
నెణుంగజాలరు. 


నారద Cas 
నాల్లవ భాగము 119 


మజీయు నిద్రలో నుండువారు పై నిరూపించిన వారైనను నిద్రలో 
నుండు మరియొకనిని ఎట్లు లేపంజాలరో, నిద్రనుండి లేచినవాడు పైజెప్పిన 
వేలాదిజనులను నిద్రనుండి యెట్లు లేపగలుగునో, ఆలాగున ఆత్మ 
ప్రబోధము గలుగనివాడు అజ్ఞాననిద్రలో నుండువారిని ప్రబోధము గావించ 
జాలడు. గురువులుగా నుండు వారందరును ఈసత్యము నెరుంగవలయును. 


ఇది బ్రాహ్మణాది జాతులకును, సన్న్యాసాది ఆశ్రమములకును, స్త్రీ) 
పురుషులకును సంబంధించినది గానేరదు. కావున సన్నాసియే గురువుగా 
నుండవలయును. బ్రాహ్మణుడే యుపదేశాధికారము గలిగియుండవల 
యును. పురుషుడే అర్హుడు అని చెప్పునది సరిగాదు. దేహధర్మము లన్నియు 
గురుత్వమునకు సంబంధించినవి గావు. ఆత్మప్రబోధవే కారణమని 
గ్రహించుకొనవలయును. బౌషధమున్సు రోగమును ఎరిగినవాడే వైద్యుడు 
గాని తక్కినవారెవరును కానట్లు ఈ బ్రహ్మోపదేశవిషయము గూడ 
తెలిసికొనవలయును. 


ఘటమధ్యే యథా దీపో బాహ్యే నైవ ప్రకాశతే । 

భిన్నే తస్మిన్‌ ఘటే చైవ దీవజ్వాలా చ భాసతే ॥ 

స్వకాయం ఘటమిత్యు క్రం యథా జీవో హి తత్పదమ్‌ | 

గురువాక్యసమాభిన్నే బ్రహ్మజ్ఞానం (ప్రకాశతే ॥ 

ఏలాగున కుండలోనుండు దీపము బాహ్యమున ప్రకాశింపనేరదో, 
అట్టి ఘటమును భేదించిన దీపజ్వాల యేలాగున బాహ్యమునకు 
ప్రకాశించునో, ఆలాగున హృదయగుహయందు ఆవరింపబడియుండు 
అజ్ఞానమునకు ఘటమని చేరు. దానియందు వెలుగుచుండు ప్రజ్ఞాన 
స్వరూపమై యుండు ఆత్మను దీపమని గ్రహించవలయును. గురుబోధైక 
జ్ఞానమనెడి దండముచే ఉపాధిని పగులగొట్టునప్పుడు పర బ్రహ్మస్వరూప 
మగు జ్ఞానజ్యోతి ప్రకాశించును. 


కొందరు ఆత్మ స్వప్రకాశస్వరూప మైనది కావున దానిని తెలిసి 


దించ వా ర్తి 
120 నిర్విఘ్న యోగసిక్ట్‌ 


కొనుటకు మజియొక సాధనమేలయని యడుగుచున్నారు. ప్రకాశించు 
చుండు దీపమును '్రకాశింపజేయుటకు వురియొక దీప మేలాగున 
అవసరము లేదో ఆలాగున మరియొక గురు వవసరము లేదని వచింతురు. 
ఇక కొందరు ఘటములోపల దీపము వెలుగుట సత్యమైనను, ఘటావరణ 
మును ధ్వంస మొనర్భకపోయిన దీపముండియు నేలాగున ప్రయోజనము 
లేదో, అది ప్రకాశింపజాలదో, ఆలాగున అజ్ఞానరూపమగు ఆవరణమును 
రహిత మొనర్చుటకు దగిన యనుష్టాన వువసరమనియు, గురువాక్య 
ముండవలయుననియు జెప్పుదురు. ఈ మూలశ్ళోకమున, “గురువాక్య 
సమాభిన్నే బ్రహ్మజ్ఞానం ప్రకాశతే” అని యుండుటవలన గురువాక్య 
మవసరమని తేలుచున్నది. పైవాక్యద్వయమునకు ఈ శ్లోకమున 
సమాధానము గలదు. ఆత్మ స్వప్రకాశ మైనదియు సత్యమే. ఆవరణ 
గలిగియుండుటయు నిజమే యగుచున్నది. 

అహో జ్ఞానస్య మాహాత్మ్యం మయా వక్తుం న శక్యతే । 

అత్యల్పో£_పి యథా దీపస్సుమహన్నాశయేత్తమః ॥ 

జ్ఞానాభ్యాస స్తథా౭_ల్ఫో9 పి మహత్సావం వ్యపోహతి ॥ 

ఆత్మజ్ఞానమును గురించి సాక్షాచ్చంకరుడు సూతసంహితయందు 
వర్ణన చేయుచున్నాడు. ఓహో! పరమాళ్ళర్యము. జ్ఞానముయొక్క మహి 
మను జెప్పుటకు నాకే యలవిగాదు. దీపము చిన్నదైనను గృహాంత 
రాళములోనుండు గొప్పదగు చీకటిని ఏలాగున విలయ మొందించునో 
ఆలాగున నీ యాత్మజ్ఞానాభ్యాసము కొంచెమైనను అజ్ఞాన మనెడి మహాపాప 
మును విలయ మొందింప గలుగును. 


జ్ఞానముయొక్క మహీమను గుజించియు, అభ్యాసముయొక్క 
ప్రయాజనమును గుజించియు మహేశ్వరుండు ననకాది యోగుల 
కుపదేశించినది చూడుడు- 


యథా వహ్నిర్మహాదీ ప్రళ్ళుష్కమాగ్రంచ నిర్హహేత్‌ । 
తథా శుభాశుభం కర్మ జ్ఞానాగ్నిర్దహతి క్షణాత్‌ ॥ 


నాల్గవ భాగము 121 


ఏలాగున మిక్కిలి ప్రజ్వలించుచున్న యస్ని యెండినను గాని, ఎండ 
కుండిననుగాని కట్టెలనన్నింటిని భస్మ మొనర్చుచుండునో, ఆలాగున ఈ 
జ్ఞానాగ్ని పాపపుణ్యములనెడి కర్మకట్టెల నన్నింటిని దహింపజేయుచుండును. 


పుణ్యపాపములను గూడ జ్ఞానాగ్ని దహింపజేయునని చెప్పుటలో 
వేదాంతతత్త్యము లెస్సగా తెలియని వారికొక సందేహము కలుగును, 
“పుణ్యముగూడ నశించునా? పుణ్యముకొఅకుగదా ఈసత్కర్మలను 
వనము చేయుచున్నాి'వుని తోచును. ఇచట సకావుముగా జేసిన 
పుణ్యకర్మగూడ పునర్ణన్మమునకు హేతువగుచున్నది. మంచి విత్తనముగాని, 
చెడువిత్తనము గాని భూమిలో పాతినచో రెండింటికిని నంకురించు స్వభావ 
మెట్లు గలిగియుండును? వేగిన విత్తనములైనచో అంకురించక జీర్ణించి 
పోవును. ఆలాగున సకామ పుణ్యకర్మలకు పునర్ణన్మము గలుగును. కావున 
జన్మ రాహిత్యము గలుగదని భావము. 


మానవుండు ప్రప్రధమమున కొంత ఆత్మశుద్ది గలుగునప్పుడు 
పాపకర్మముల నన్నింటిని మానును. పుణ్యకర్మలను ఫలాసక్తితో జేయును. 
అధికమగు ఆత్మశుద్ది గలుగునప్పుడు ఫలాసక్తిని విడిచి ఈశ్వ రార్బణబుద్దితో 
సత్కర్మ మొనర్చును. అందువలన మనస్సు మిక్కిలి శుద్దమగుతరి ఆత్మోద 
యమగును. అత్తరి జేయు పుణ్యకర్మలన్నియు నిష్కామముగా జేయునవి 
యగుటచే పునర్టన్మమును గలుగజేయవు. మహనీయు లందరీలాగుననే 
చేయుచుందురు. ఈ సత్యమును తెలిసికొనజాలక శా స్త్రజ్ఞానములేని 
కొందరు వేదాంతులు “పుణ్యకర్మగూడ చేయరాదు, ఆ కర్మఫల 
మనుభవించుటకుగాను మజల జన్మమును ఎత్తవలసియుండు”* నని 
పలుకుదురు. ఇది వారి బుద్దిమాంద్యముచే కలిగిన ప్రమాదము. అయితే 
గురుసేవ లెస్సగా జేయవలెననియు, భన, తను, మనములను గురుస్వాముల 
వారికి సమర్పింప వలయుననియు చెప్పుదురు. దీనికి మాత్రము ఫలమెద్దియు 
లేదా? యని విజ్ఞాలెవరైన నడిగిరేని “శేషం కోపేన పూరయేత్‌ లేక “మౌనేనా 
ఇంతియే సమాధానము దొరకును. 


122 నిర్విఘ్న యోగసిద్ది 


రాజయోగస్య మాహాత్మ్యం కో విజానాతి తత్త్వతః । 
తద్‌జ్నో నివసతే యత్ర స దేశః పుణ్యభాజనమ్‌ ॥ 


దర్శనాదర్చనాదస్య త్రిస ప్తకులసంయుతాః | 
అజ్ఞా ముక్తి పదం యాన్ని కిం పునస్తత్సరాయణాః ॥ 


అంతర్యోగం బహిర్యోగం యో జానాతి విశేషతః | 

త్వయా మయా౭_ప్వసౌ వంద్య శే షైర్వంద్యస్తు కిం పునః ॥ 

ఆత్మసాక్షాత్కార జ్ఞానముయొక్క మాహాత్మ్యమునూ ఉన్నదున్నట్లు 
ఎవ్వడెటుంగగలుగును? అట్టి మహాత్ము డెచ్చట నివసించుచున్నాడో ఆ 
దేశము పుణ్యభూమి యగును. ఈ యోగిని దర్శించుటచేతను, పూజించుట 
చేతను ఇరువదియొక్క తరములవా రజ్ఞానులైనను తరింతురు. అంతర్యోగ 
మును, బహీర్యోగమును ఎవడు తెలిసికొనుచున్నాడో వాడు నాచేతను, 
నీచేతను నమస్కరింపదగినవాడు. ఇట్లుండగా తదితరులచే పూజింపదగిన 
వాడని మటిల చెప్పవలయునా? అని 'సూతసంహితయందు పరమశివుడు 
వామదేవాదులకు తెలిపెను. 

సర్వపావవ్రసకో౭_పి ధ్యాయన్నిమిషమచ్యుతమ్‌ । 

భూయ స్తపస్వీ భవతి పంక్తిపావన పావనః ॥ 

పాపము గలవాడైనను ఒక నిమిషము నారాయణ మూర్తిని ధ్యానము 
చేసిన యెడల సమస్త పాపములు నశించినవాడై పాపములనుండి విముక్తి 
గలిగినవాడై మఅల గొప్ప తపస్వి యగును. అట్టి మహాత్ముడెప్పు డేపంక్తిలో 
గూర్చొని భోజనము చేయునో, ఆ తరుణమున నా పంక్తిలో గూర్పొనిన 
వారందరును పావను లగుదురు. 


ఇట్టి కారణమువలననే మహనీయుల పంక్తిలో నందరును భోజనము 
చేయుటకు వాంఛింతురు. అయితే భోజన సమయములో ఇతర భావము 
లెవ్వియు మనస్సులోనికి రానీయక, ఆ మహనీయుని చూచుచు వారెట్టి భావ 
మును గలిగియున్నారో అట్టి దైవభావము గలిగి మౌనముతో భోజనము 


నాల్గవ భాగము 123 


చేయవలయును. 

యద్యేకో బ్రహ్మవిద్భుం క్తే జగ త్తర్భయతే£_ ఖిలమ్‌ । 

విధేయమపీ సత్కారం యద్యల్ప్బమపే తద్భహు ॥ 

(బ్రహ్మవేత్తయగువా డొకనికి భోజనముచే తృప్తిని గలుగజేసిన యెడల 
ప్రపంచమున కంతయు తృప్తిని గలుగజేసిన వాడగుచున్నాడు. అట్టి 
బ్రహ్మవేత్తకు అతి స్వల్పమయిన సత్కారము నాచరించినను అదియే మిక్కుట 
మగుచుండును. 


బ్రహ్మవేత్త చరాచరములలో వ్యాపించియుండు బ్రహ్మమునే తన 
యాత్మగా దైవభావన చేయుటచే నిట్టి ఫలితము గలుగుట కవకాళ మగు 
చున్నది. 

యచ్చ కామసుఖం లోకే యచ్చ దివ్యం మహత్సుఖమ్‌ । 

తృష్టాకయసుఖస్రైతే కలాం నార్ల న్లి షోడశీమ్‌ ॥ 


ప్రపంచములో సకల సంకల్పములను పూర్తిగా అనుభవించిన వాని 
కేసుఖము గలదో, స్వర్గలోకమం దేమహత్తయిన దివ్యసుఖములు గలవో, 
అవన్నియు అంతఃకరణములోగల తృష్టాదిదోషములు నశించిన సంయమి 
యొక్క నిర్వాణసుఖములో పదునారవ భాగము సుఖము నైనను 
గలుగజేయజాలవు. 

సమాధినిర్జాతమలస్య చేతసో నివేశితస్యాత్మని యత్సుఖం భవేత్‌ । 

న శక్యతే వర్ణయితుం గిరా తదా స్వయం తదన్హఃకరణేన గృహ్యతే ॥ 

'సమాధినిష్టచే త చక్కగా శుద్దము చేయబడి నదియును, ఆత్మ 
యందుంచబడినదియును అగు మనస్సున కేబ్రహ్మసుఖము గలుగు 
చున్నదో, దానిని వాక్కుచే నుడువుట కెవ్వరికిని అలవిగాదు. అనుభవైక 
వేద్యమై యున్నది. 

మందబుద్దిగల యొక శిష్యుడు గురుదేవులతో కలకండ గుణమెట్టిదని 


124 నిర్విఘ్న యోగసిక 


గిల 


యడిగెను. మధురమే దాని స్వభావమని గురు డుపదేశించెను. తదుపరి ఆ 
శిష్యుడు మధురమెట్టిదని యడిగెను. మధుర మిట్టిదని చెప్పుటకు వేరు 
పదము లేదు. అది మధురమే కావున నీవు స్వయముగా తిని చూడవలసినదే 
యని గురుమూర్తి సమాధాన మొసంగెను. ఈ బ్రహ్మాత్మానందముయొక్క 
స్టీతియు ఆలాగున నున్నది. 


సంసారార్హవమగ్నానాం జన్తూనామవివేకినామ్‌ । 
అగతీనాం గతిస్పాక్షాద్‌జ్నానమేవ హీ కేవలమ్‌ ॥ 


జననమరణమను భవార్గవమున మునింగిన వారికిని, అవివేకులగు 
మానవులకును, ఏ సహాయము లేనివారికిని, కేవల మీ యాత్మజ్ఞాన 
మొక్కటియే గతి యగును. అనగా నిది యొకటియే దరిజేర్చును. 

అయమాత్మా స్వయంజ్యోతిర్మహానందమయళశ్శివః i 

అయోగినః పరోక్షస్స్యాదపరోత్షశ్ళ యోగినః ॥ 

ఈ యాత్మ స్వయంజ్యోతిస్నరూ పము, మహానందవుయము, 
ప్రకృతిదోషములు లేని శివస్వరూపము. యోగనిష్ట లేనివారికి అ ప్రత్యక్షము, 
ధ్యాననిష్ట గలవానికి ప్రత్యక్షము. 

అత్మజ్ఞానానుభవము గలుగక పోవుటకును, కలుగుటకును కారణ 
మిచట నిరూపించడమైనది. 

సంసారదుఖతప్తానామాత్మజ్ఞానామృతాంభసా 1 

తాపశాంతిర్న చాన్యేన సత్యమేవ న సంశయః ॥ 

సంసారదుఃఖమనెడి తాపత్రయాగ్నిచే తపించెడు జీవకోట్లకు అత్మ 
జ్ఞానమనియెడు అమృత మొక్క దానివల్లనే తాపశాంతి గలుగునుగాని వేరు 
మార్గము లేదు. ఇది సత్యము, సంశయ పడకుము. 

ముక్తిస్తు బ్రహ్మత త్వజ్ఞానాదేవాస్య న చాన్యథా | 

స్వస్రబోధం వినా నై వ స్వస్వప్నో హీయతే కథమ్‌ ॥ 


నాల్గవ భాగము 125 


జీవన్ముక్తి కలుగవలయునని సాధనచేయువానికి, బ్రహ్మసాక్షాత్కార 
జ్ఞాన మొక్కదానిచేతనే అది సిద్దించును. ఎట్లన స్వపష్నావసష్టలో నుండువానికి 
జా(గ్రదవస్ట గలుగకపోయిన స్వప్నములో గనిపించిన దృశ్యము లన్నియు 
మిధ్యయని బోధ యెట్లు గలుగును? 

సర్వగం సచ్చిదాత్మానం జ్ఞానచక్షుర్నిరీకతే 1 

అజ్ఞానచక్షుర్నేకేత భాస్వన్తం భానుమంధవత్‌ ॥ 

లోకమందు సర్వత్ర ప్రకాశించుచుండు సూర్యుని, (గ్రుడ్డివాడు తప్ప 
అందరును చూచినప్పటికిని, వాడాసూర్యుని చూడనేరనట్లు సచ్చిదా 
నందాత్మ సర్వత్ర వ్యాపించియున్నప్పటికిన్ని శ్రవణాదులవలన విచారించి 
తెలిసికొనిన ఆత్మజ్ఞాని ఆ యాత్మను చూచుచున్నాడు. అజ్ఞాని చూడలేడు 
(ఆత్మ బోధము). 


ఆత్మ యొకటి యుండిన, ఈశ్వరుడు ఏల కనిపించుటలేదను ప్రశ్నకు 
అనేకవేల సంవత్సరములకు పూర్వమే సమాధానము వెప్పుడమైనది. అట్టి ఆర్ష 
గ్రంథములను చదువకపోవుట చేతను, అట్టి బుషిసదృశులతో సహవాసము 
చేయకపోవుట చేతను ఇట్టి సందేహములు గలుగుచున్నవి. 


నిమిషం నిమిషార్ధం వా యత్ర తిష్టన్లి యోగినః | 
త[కైవ సర్వశ్రేయాంసి త తీర్థం తత్తపోవనమ్‌ ॥ 


ఒకనిమిషముగాని, అర్దనిమిషముగాని ఆత్మసంయములగు యోగులు 
ఎచట బ్రహ్మనిష్ట చేయుచుందురో అచట సర్వశ్రేయస్సులు గలుగును. ఆ 
స్టలము పుణ్యతీర్దముగను, తపోవనముగను అగుచున్నది. 

ఇప్పుడు ప్రపంచములో కానిపించెడు పుణ్యాశ్రమములు, పుణ్య 
తీర్థములు, పుణ్యక్షేత్రములు ఒక కాలమున మామూలు ప్రదేశములుగా 
నుండినవి. అచ్చోట మహనీయాత్ములు తపస్సు జేయుటచేతను, బ్రహ్మనిష్ట 
చేయుటచేతను, బ్రహ్మవిచారణ సలుపుటచేతను ఇప్పుడు పుణ్యక్షేత్రములైనవి. 


F10 


126 నిర్విఘ్న యోగసికి 


బాహ్యాస్సర్శేష్వసకాత్మా విన్దత్యాత్మని యత్సుఖమ్‌ | 

స బ్రహ్మయోగయుక్తాత్మా సుఖమక్షయమళ్ళుతే ॥ 

బాహ్యములగు ఇం [ద్రియసుఖములయం దాసక్తి లేని యంతఃకరణము 
గలవాడై తనయాత్మయందు ఏ జ్ఞానసుఖమును బొందునో అట్టి యక్షయ 
మగు సుఖమును బ్రహ్మయందు నిశ్చలమైన యంతఃకరణము గలవాడు 
బొందగలుగును అని గీత. 

స్నాతం తేన సమ స్తతీర్థ్ణనిచయే ద త్తం మహీమణ్ణలం 

వి(ప్రేభ్యః పితృదేవతాస్సురగణాస్సర్వే£_పి సంతర్చితాః । 

జప్తా మంతసహ్రకోటిరమునా త ప్తం చ తీవ్రం తపో 

యస్య బ్రహ్మవిచారణే క్షణమపి ప్రాప్నోతి సైర్యం మనః ॥ 

ప్రపంచములోగల సమస్త తీర్టములలో సంకల్పదాన పూర్వకముగా 
స్నానము చేసిన ఫలమేది గలదో, చక్రవర్తి యయినవాడు పుణ్యకాలములో 
కాశ్యాది క్షేత్రములలో వేదవేదాంత పారంగతులగు బ్రాహ్మణులకు 
భూమండల మంతయు దానమిచ్చిన ఫలమేది గలదో; విప్రులను, పీతృ 
దేవతలను, సంతృప్తిగా ప్రతిష్టించి పూజించిన ఫలమేది గలదో; గాయత్ర్యాది 
మహామంత్రముల నన్నింటిని వెయ్యికోట్ల సారులు జపించిన ఫలమేది గలదో; 
కృత్రచాంద్రాయణాది తీవ్రతపస్సుచే గలిగెడు ఫలమేది గలదో- అవన్నియు 
నొక్క క్షణకాలము వృత్తిరహితమై బ్రహ్మాకార వృత్తిలో నుండెడు ఫలమునకు 
సరి కానేరవు (యోగవాసిష్టము). 


వేదేషు యజ్ఞేషు తపస్సు చైవ దానేషు యత్పుణ్యఫలం (ప్రదిష్టమ్‌ | 

అత్యేతి తత్సర్వమిదం విదిత్వా యోగీ పరం స్థానముపైతి చాద్యమ్‌ ॥ 

నియమ పూర్వకముగా వేదవేదాంతములను జదువుటవలనను, 
సాంగోపాంగములుగా యజ్ఞముల నన్నిటిని ఆచరించుటవలనను, కాయ 


శోషణాదులగు కృచ్చచాంద్రాయణాది తపముల నొనర్చుటచేతను, దేశకాల 
పాత్రానుసారముగా సమస్తదానముల నాచరించుటవలనను కలిగెడి పుణ్యఫల 


నాల్లవ భాగము 127 


ft 


మేది గలదో, ధ్యానయోగి వీటన్నిటివలన గలిగెడు ఫలమునకన్న యధికమైన 
ఫలమును బొందుచున్నాడు. పై నిరూపించిన వారు పొందెడు ఫలమునకన్న 
ఎక్కువైన మోక్షమును బొందుచున్నాడు అని గీత. 


బ్రహ్మనిష్టచే గలిగెడు ప్రయోజన మెట్టిదియో, దీనియందు 
నిరూపించడమైనది. పైజెప్పిన సత్కర్మలను జేయ శక్తిలేదని తలంచి 
వ్యాకులమును బొందు బీదలు కొందరు గలరు. అబ్టివారిపై కరుణగలిగి 
భగవాను డీ శ్లోకమును ఉపదేశించెను. అక్షర పరబ్రహ్మమును బొందెడు 
అష్టమాధ్యాయమున నిది చెప్పుటవలన శాశ్వత బ్రహ్మప్రాప్తికి ధ్యానయోగమే 
యుపకరించునని తెలుపడమైనది. దీనికి విద్యతోగాని ధనముతో గాని, 
జాతితోగాని ఏలాటి సంబంధమును లేదు. కేవలము ధ్యానయోగ మొకటియే 
చాలును. ఇది సర్వజనులకు సులభము, అనుష్టేయమున్ను అయియున్నది. 

న హి జ్ఞానేన సదృశం పవిత్రమిహ విద్యతే ! 

తత్స్వయం యోగసంసిద్ధః కాలేనాత్మని విన్దతి ॥ 

ఈ లోకమందాత్మజ్ఞానముతో సమానమగు పవిత్రమైనది మథీ 
యొకటి లేదు. అట్టి జ్ఞానమును యోగనిష్టుడు అనుష్టానము పరిపక్వ 
మగునపుడు తానే తనయందు బొందుచున్నాడు అని గీత. 

“కాలేనాత్మని వినతి” అని తెలుపుటచే కాలము పరిపక్వదశను 
బొంది నప్పుడు, అట్టిజ్ఞాన ముదయ మగుచున్న దనియు, కాలపరిపక్వత 
గలుగువరకు అనుష్టానమును విడువరాదనియు నుపదేశించడమైనది. 
మటీయు అట్టి జ్ఞానము ఇతర లోకములలోగాని, స్టలములలోగాని పొంద 
బడునది గాదనియు, తనలోనే కలుగవలయుననియు (గ్రహించు 
కొనవలయును. 


యధథా౭._గాధనిధేర్ణాభే నోపాయః ఖననం వినా ! 
మల్గాభే£౬_పి తథా స్వాత్మచింతాం ముక్తా న చాపరః ॥ 


భూమియొక్క అగాధ భాగమునంచుండు నికేపమును తీయుటకు 


128 నిరొఘు యోగసిద్ది 


గడ్డపారచే త్రవ్వుటగాక మజియొక యుపాయ మెట్లు లేదో, ఆలాగున 
బుద్దిగుహయందుండు జ్ఞానధనము లభించుటకొ అకు తదేక ధ్యానమగు 
నిరంతర చిన్తనము వినా, వేరుపాయము లేదని ఆత్మగీత చెప్పుచున్నది. 


సతు దీర్ణకాలనైరంతర్యసత్కారాసేవితో దృఢభూమిః ॥ 

బ్రహ్మాభ్యాసమన్ననో చాలకాలమువరకును ఎడతెగని తపముచేతను, 
బ్రహ్మచర్యముతో డను, శ్రద్దతోడను, అనుష్టింపబడినదై దృఢజ్ఞానానుభవము 
(సమాధిస్టితిని గలుగజేయును. 

'శ్రీపతంజలిమహర్షియు పై జెప్పిన యభిప్రాయమునే యోగదర్శ 
నమునందు తెలిపిరి. 

న తత్సుఖం సురేంద్రస్య న సుఖం చక్రవర్తినామ్‌ ! 

యత్సుఖం వీతరాగస్య మునేరేకాంతవాసినః ॥ 

ఏకాంతవాసియై, రాగరహితుడై, మౌన (మనన) శీలుడగు 
మహాత్మునికి ఏయొక్క బ్రహ్మానందము గలదో, అట్టిసుఖము దేవేంద్రునికి 
గాని చక్రవర్తులకు గాని లేనే లేదు (గురుగీత.) 

రసం బ్రహ్మ పిబేద్యశ్చ తృపో యః పరమాత్మని | 

ఇంద్రం చ మన్యతే రంకం నృపాణాం తత్ర కా కథా ॥ 

ఎవడు బ్రహ్మానంద రసామృతమును పానముచేసి పరమాత్మధ్యానము 
నందు తృప్తుడగుచున్నాడో, ఆ మహాత్ముడు దేవేంద్రునిగూడ పేదవాడైన 
భృత్యునివలె చూచుచున్నాడు. అట్టుండ రాజులయొక్క గతి యేమున్నది! 

నాతస్సుఖతరం కించిత్రిషు లోకేషు విద్యతే ! 

వీతతృష్ణస్య కామేభ్యో ముక్తసంగస్య యత్సుఖమ్‌ ॥ 

సమస్తమైన కామాది విషయములను వదలినవాడై నిస్సంగుడైన వాని కే 


యొక్క బ్రహ్మానందము గలదో, దానికి సరియయిన మజియొక సుఖము 
మూడు లోకములయందును లేదు( గురుగీత.). 


నాల్గవ భాగము 129 


తద్వైరాగ్యాదపి దోషబీజక్షయే కైవల్యమ్‌ ॥ 
పరవైరాగ్యముగలిగి అనుష్టానము చేయు యోగిచిత్తమున నింతకు 


ముందున్న శ్లేశబీజములు, వేగినవడ్లు మొలకలెత్తని చందమున, సంపూర్ణ 
ముగా నశించిపోవును. (యోగదర్శనము.) 


అనేక జన్మములనుండి వచ్చిన సంస్కార బీజములన్నియు జ్ఞానాగ్ని 
యందు దహించిపోయినందుచే, జ్ఞానులకు ప్రకృతిగుణము లుండవు. 
ఉండినచో వేగని విత్తనములవలె జ్ఞానాగ్నియందు కర్మబీజములు దహించ 
బడలేదని గ్రహించుకొనవలయును. 

సత్త్వపురుషయో శ్ళుద్దిసామ్యే కైవల్యమ్‌ | 

బుద్దిసత్త్వమునకు వివేకఖ్యాతి యుదయించుటవలన పురుషుని 
(ఆత్మ తో సమానమగు నైర్మల్య మొదవును. అట్టి బుద్దినైర్మల్యము 
సిద్దించెనేని సిద్ద్యంతరాపేక్ష లేకయే కైవల్యము లభించును. 

బుద్దియందుగల సత్వరజస్తమోగుణములు నశించు నప్పుడును, 
ఆత్మయందుగల అవిద్యాకశ్లేశములు నశించునప్పుడును కైవల్య ప్రాప్తి 
గలుగును. జీవుడు శుద్దజ్ఞాన స్వరూపుడైనను మూలావిద్యచే గూడియుండు 
వరకు శుద్దజ్ఞానస్వరూపుడు గాజాలడు. శుద్దజ్ఞానప్రకాశుడుగా జీవుడును 
త్రిగుణదోషములు నశించినదిగా హృదయమును ఎప్పుడేర్పడునో అప్పుడే 
మోక్షము సిద్దించును. ఇందువల్ల ఆత్మస్వరూపము తెలిసికొనిన చాలు 
ననియు, ప్రకృతిగుణములతో నేమి సంబంధమనియు, గుణములు దృళ్య 
ములుగదా, దృక్కయిన తనకు ఏమి బాధ గలదనియు చెప్పు వేదాంతము 
యొక్క రహస్యము ముముక్షువులు తెలిసికొనందగినది. 


మైత్రీ కరుణా ముదితో పేక్షాణాం సుఖదుఃఖ పుణ్యావుణ్య 

విషయాణాం భావనాతశ్చిత్త ప్రసాదనమ్‌ ॥ 

'సుఖవిషయమున, దుఃఖవిషయమున, పుణ్యవిషయమున, పాపవిష 
యమున (క్రమముగా) 1.మైత్రి, 2. కరుణ, 3.ముదిత, 4. ఉపేక్షలయొక్క 


130 ఎర్వొఘ్న యోగసిక్ట 


భావనవలన చిత్తము నిశ్ళలమగును. అనగా నిర్మల మగును. అనగా 
పుణ్యాత్ములతో మైత్రియు, దీనులయందు దయయు, తనకన్న యధికులను 
జూచి యానందించుటయు, పాపాత్ములయం దుపేకయు (సంబంధము లేక 
యుండుట్సు గలిగియుండవలయును. అట్లయిన మనోనిర్మలత్వమున కేలాటి 
మార్పును గలుగదు. 


లోకములో నేదైన నొక సంస్టను నిర్వహించు వాడెల్లరతోను సమ 
త్వము గలిగియుండుట అసాధ్యమగునని తలంపుగల మహనీయాత్ములు 
గూడ చాలమంది గలరు. దుష్ట శిష్ట భేదము లేక అందరిని సమానముగా 
జూచుట గదా జ్ఞానము. భేదముతో జూచిన నజ్ఞాన మగును. కార్యము 
నిర్వహించు నప్పుడు, రాజ్యమును పాలించునప్పుడు, సంస్థను నడపునప్పుడు 
దుష్టులను, శిష్టులను వేరు వేరుగా జూడకపోయిన కార్యము జరుగదు. గొప్ప 
వివేకజ్ఞునులకు గూడ నిది గొప్పధర్మసంకట మగు గండముగా నున్నది. 
కావున (శ్రీపతంజలిమహర్షి చెప్పిన ఈ చతుర్విథోపాయములచేత గొప్ప 
సంస్టను నిర్వహించుకొని ఆత్మశాంతికి భంగములేక యుండవచ్చును. శ్రీ 
యోగవాసిష్టమున (శ్రీవసిష్టులకును, (శ్రీరామచంద్రులకును గలిగిన 
వాద(ప్రతివాదములు దీనిని గురించియే యేర్చడెను. ఆ ఘట్టము 
యోగవాసిష్టమున గనందగును. 


కులం పవిత్రం జననీ కృతార్జా విశ్వంభరా పుణ్యవతీ చ తేన । 

అపారసచ్చిత్సుఖసాగరేవ_స్మిన్‌ లీనం పరే బ్రహ్మణి యస్య చేతః ॥ 

ఎవని మనస్సు ఒక్కక్షణ కాలమైనను అపారజ్ఞానసారమగు పరమాత్మ 
ధ్యానమందు లీనమగునో, అట్టివాని కులము పవిత్రమగును. తల్లీ కృతార్థురా 
లగును. తంద్రియును కృతార్టు డగును. వాడు నివసించు భూమియు 
పుణ్యక్షేత్ర మగును అని సూతసంహిత. 


మహాత్ములయొక్క జన్మముచే గలిగెడి ఫలితమెట్టిదో ఇచట నిరూపిం 
చడమెనది. 


నాల్గవ భాగము 131 


సమాధిమథ కర్మాణి మా కరోతు కరోతు వా | 

హృదయే నాస్త సర్వాస్తో ముక్త ఏవో త్తమాశయః ॥ 

జీవన్ముక్తస్టితి గలిగిన పిమ్మట నిరంతర సమాధినిష్టలో నుండినను 
సర్కి లేక పరప్రాణుల కుపకారము చేయుచుండినను సరి హృదయమునం 
దేలాటి విషయభావములును, దృశ్యవాసనలును లేనందుచే వారు సర్వదా 
ముక్తు లగుచున్నారు. ఇదియే యుత్తములయొక్క యాశయము. 


నివృత్తిరపి మూఢస్య (ప్రవృత్తిరుపజాయతే | 
ప్రవృత్తిరపి ధీరస్య నివృత్తిఫలభాగినీ ॥ 


మూఢబుద్దిగలవా డే ప్రవృత్తి చేయకున్నను, అతని మనస్సు 
నిరంతరము ్రపంచవిషయములలో ్రవర్తించుచునే యుండును. ఆత్మ 
సాక్షాత్కారము గల ధీరుని యింద్రియములు సత్కర్మలో (ప్రవర్తించు 
చుండినను, ఫలాపేక్ష లేక ప్రవర్తించుచుండుటచే అవి నివృత్తిఫలమునే గలుగ 
జేయుచుండును. 


వేదాంతముయొక్క కీలక మిచట నిరూపించడ మైనది. ఆత్మశుద్ధి లేక 
కొందరు ఏ కర్మమును జేయకయుండుటయే గొప్పతనమని తలంతురు. 
ఆత్మజ్ఞానులు ఫలాపేక్షను విడిచి, పర ప్రాణులకు మేలుచేయునది చూచి, అట్టి 
శుద్దాత్ములను ప్రవృత్తిగల వారివలె తక్కువగా జూచెదరు. విద్యా వివేకములేని 
లోపమే వారికిట్టి విపరీత భావము గలుగుటకు కారణము. వేగిన విత్తనములు 
ఎచట చల్లినను మొలకలెత్త నేరవు. పచ్చివిత్తనములను మూటగట్టి ఏకాంత 
ములో నుంచినను నీరుతడి గలిగిన వెంటనే మొలకలెత్తు విధముగ, పైజెప్పిన 
యుభయులయొక్క స్టితియు నుండును. అయితే అంతఃకరణ శుద్దిగలిగి 
ఆత్మజ్ఞానము దృఢముగ గలుగువరకు తననిష్టకు విఘ్నము గలుగని లోక 
సేవగాని, పరోపకారములుగాని, దైవకైంకర్యము గాని, పుణ్యకర్మగాని చేసిన 
జాలును. లేనిచో, అసలు మూలమునకే మోసము వాటిల్టును. మూలము 
చెడిన వృక్షము వ్యర్థమగు నట్టు తన నిష్టనుండి పతనము గలిగినచో అంతయు 


132 యోగసిక్‌ 


వ్యర్ణమగును. ఈ రహస్యము బుద్దిమంతు డెతీంగియుండవలయును. 


సర్వభూతస్టితం యో మాం భజత్యేకత్వమాస్టితః | 

సర్వథా వర్తమానోలి పి స యోగీ మయి వర్తతే ॥ 

సమస్త భూతాంతరాత్ముడగు నన్ను సర్వచరాచరములలో వెలుగు 
చుండు ఒకేయాత్మగా తెలీసినవాడై యెవడున్నాడో, అట్టి జ్ఞానయోగి సర్వ 
ప్రకారముగా వర్తించుచున్న వాడైనను, ఎల్లప్పుడు నాయందున్న వాడగు 
చున్నాడు. అనగా పైజెప్పిన (ప్రకారము నిరంతరము సమా ధినిష్ట 
యందుండినను, లేక ఫలాపేక్షలేక పరప్రాణుల కుపకారము జేయు 
చుండినను, గృహస్టాశ్రమమునందుండినను, లేక సన్న్యాసాశ్రవము 
నందుండినను, వనమందుండినను, పట్టణమునందుండినను విరోధము 
లేదు. అతడు దేశకాల దేహేంద్రియముల కతీతస్టితిలో నుండుటవలన 
పైజెప్పీన వేవియు అతని కడ్డు రాజాలవు. ఆ మార్చులన్నియు నతని ప్రారబ్ద 
కర్మానుసారముగా నుండును అని గీత. 

బ్రహ్మవేత్త తన జీవనాధారమునకు తగిన ధనమున్నచో నేలాగున 
జీవయాత్ర గడుప వచ్చునో, ఆ విషయము నిరూపీంచబడుచున్నది. 

ఆత్రావారార్థం కర్మ కుర్యాదనిన్యం 

కుర్యాదాహారం ప్రాణసంరక్షణార్థమ్‌ ! 

ప్రాణాస్సంధార్యా స్తత్వసంపాదనార్థం 

తత్త్వం సంపాద్యం యేన భూయో న జన్మ॥ 

ఆహారనుకొటుకై ధర్మవిరుద్దముగాని కర్మను జేయవలయును. ప్రాణ 
సంరక్షణకొజకు మాత్రవే ఆహారమును భుజింపవలయును. ప్రాణ 
సంరక్షణము తత్త్వసంపాదనకొటికే యగును. పునర్దన్మరాహిత్యమునకై తత్త్వ 
మును సంపాదింపవలెను అని వాసిష్టము. 

నిరాశీర్యతచిత్తాత్మా త్య క్త సర్వపరి[గ్రహః | 

శారీరం కేవలం కర్మ కుర్వన్నాప్నోతి కిల్చిషమ్‌ ॥ 


నాల్గవ భాగము 133 


దేనియందును ఆశలేనివాడును, మనోని (గ్రహము గలవాడును, 
పరవస్తు పరిగ్రహము లేనివాడును, దేహధారణకు మూత్రము విధి 
ననుసరించిన కర్మను జేయువాడు పాపమును బొందడు అని గీత. 


పూర్వముండు మహర్షులు అరణ్యములోనుండి యీలాగుననే 
జీవించిరి. గృహస్టులైన జనకుడు, తిరవళ్ళూరినాయన, కబీరుదాసు, 
సూరాకుంభారు, వీరబ్రహ్మయ్యగారు మొదలగు మహనీయులు 
గృహస్టాశ్రమములో నుండియు నిట్టివిధి ననుసరించియే జీవించిరి. పరవస్తు 
పరిగ్రహముచేత పుణ్యము నశించి దాతయొక్క పాపము తనలో చేరు 
చుండును. అందువలననే పరవస్తు పరిగ్రహమునుగురించి మనువు చెప్పిన 
వాక్యము ఈ (గ్రంథమున నిరూపించినది చూడుడు. భుక్తికిమాత్రము 
నిషేధము లేని పనిని చేయుట ముక్తికి అడ్డు గాజాలదు. భోగముపెరిగిన 
యోగము తరుగునని గ్రహించుకొనిన చాలును. అయితే నిరంతరము 
బ్రహ్మనిష్ట యందుండువారిని, తీవ్రతర బుద్దితో నధ్యయనము చేయువారిని 
ఈ విధి బాధింపజాలదు. సామాన్యు లందరును పైజెప్పిన విధముగా 
జరుపుటయే మంచిది. 


ఇక చెప్పబోయెడి విషయము త్రిపుటిరహితమైనది. దృర్హ్రశ్యముల 
యేకత్వము. దీనినే నిర్వికల్బ సమాధియనియు, అద్వైత బ్రహ్మసాక్షాత్కార 
స్టితి యనియు [గ్రహించుకొనవలయును. ఇది వేదాంతముయొక్క విచారణవే 
గలిగెడి పరమకాష్ట యని తెలియందగును. ఈ స్టితిలోనికి వచ్చుటకే జప, 
జ్ఞాన, భక్తి యోగములన్నియు నేర్పడినవి. 


అజ్ఞానాద్భాసతే సర్వం త్వయి రజ్ఞౌ భుజంగవత్‌ | 
ప్రజ్ఞానాల్లీయతే సర్వం త్వయి రజ్టౌ భుజంగవత్‌ ॥ 


అజ్ఞానముచేత నీయందు రజ్ఞువునందు సర్పమువలె నీ దృశ్యము 
ప్రతీతి యగుచున్నది. ప్రజ్ఞానమువలన నీయందు, రజ్ఞావునందు కల్పింప 
బడిన సర్పము లీనమై రజ్ఞావుమాత్రము ప్రతీతి యగునట్లు దృశ్యము లీనమై 


134 నిర్విఘ్న యోగసిక్డి 


నీవు మాత్రము శేషింతువు. 


ఒక యవస్థయందు త్రాడుప్రతీతి గాక సర్పప్రతీతి గలుగుచున్నది. 
మటీయొక యవస్టయందు త్రాటియందు సర్పము లేనిదై త్రాడు మాత్రమే 
ప్రతీతి యగునుగాని సర్పప్రతీతి గలుగదు. ఇదియే అజ్ఞాన జ్ఞానావస్టలలో 
గలిగెడి యవస్టయని (గ్రహించదగినది. వాస్తవముగా త్రికాలములందును 
రజ్ఞావునందు సర్పము లేనప్పటికిని అవిచారణచే సర్పము గోచరించుచున్నది. 
భయము గలుగుచున్నది. దీపసహాయముచే పరిశోధన సలుపునప్పుడు త్రాడు 
వ్యక్త మగుచున్నది. సర్పభీతి నశించుచున్నది. ఇది వేదాంతములో 
వివర్తవాదమనియు, వేదాంతముయొక్క తుది స్టితి యనియు [గ్రహించు 
కొనవలయును. 


రజ్ఞుసర్పవదాత్మానం జీవం జ్ఞాత్వా భయం వహేత్‌। 
నాహం జీవః పరాత్మేతి జ్ఞాతశ్చేన్నిర్భయో భవేత్‌ ॥ 


త్రాటిని పామువలె సత్యజ్ఞానానంద స్వరూపియగు నాత్మను కించిద్‌ 
జ్ఞాడగు జీవునిగా భ్రమించి భయమును బొందుచున్నాడు. శ్రుతి, యుక్త 
నుభవములచేత నేను కించిజ్ఞుడనగు జీవిని గానేరను;ు ఇక నేవున 
సర్వపరిపూర్ణ స్వరూపుడనని గుర్తెజింగి నట్టయిన భయ మేమాత్ర మైనను 
లేనివాడు కాగలడు. 


కారులీకటిలో త్రాడు కనిపించదు. ప్రాతః సంధ్యాకాలములలో మంద 
'ప్రకాశమందు త్రాటిని చూచి సర్పమను భయము గలుగుచున్నది. మటల 
సూర్యుడు ప్రకాశించతరి త్రాడుగానే గోచరించుచున్నది. సర్బభ్రాంతి గలు 
గదు. ఆలాగున గాఢాజ్ఞానస్టితిలో నుండువారికి ఆత్మను గుజించిన విచారణ 
చేయనందుచే సంశయము గలుగదు. సూర్యోదయమైన పిమ్మట నుండు 
వారికిని సందేహ ముండదు. ఇంకెవరికి సంశయము గలుగుచున్న దనగా 
మంద్రకాశమగు అరుణోదయ స్టితిలో నుండువారి కేర్పడుచున్నది. 
ఆలాగున కేవల బద్దాత్ములకును కేవల ముక్తాత్ములకును సందేహము 


నాల్గవ భాగము 135 


గలుగదు. జిజ్ఞాసువులకే కలుగుచుండును. అట్టి సందేహము గలవారు 
తమ్ము పాపులని గాని, హీనులనిగాని తలంచవలదు. వీరు మధ్యమస్టితిలోనికి 
వచ్చినవారు. అరుణోదయ స్తితిలో నున్నవారు. అరుణోదయముయొక్క 
స్థితిలో సూర్యోదయము గాబోవుచున్నదనియు, కాలరాత్రి తొలగిపోయిన 
దనియు ఎట్లు (గ్రహించుచున్నారమో; ఆలాగున కొలది కాలములోనే 
సంశయము నశించి పూర్ణ బ్రహ్మాత్మైక జ్ఞానము గలిగి ధన్యులు గాగలరనియు 
తలంచవలయును. 


రజ్ఞురూపే పరిజ్ఞాతే సర్పఖండం న తిష్టతి 1 
అధిష్టానే తథా జ్ఞాతే (వ్రవంచః శూన్యతాం గతః n 


రజ్ఞావుయొక్క యధథార్దజ్ఞానము గలుగుచుండగా రజ్ఞావునందు 
త్రికాలములయందును సర్పము ఉండలేదని దృఢముగ జ్ఞానమెట్లు గలుగు 
చున్నదో ఆలాగున నధిష్థానమగు యాత్మయొక్క డృఢజ్ఞానము గలుగు 
చుండగా కల్పితమగు జగ[ద్ర్రాంతియు నశించును. 

గృహత్వేనైవ కాష్టాని ఖడ్గత్వేనైవ లోహతా | 

వినిర్హీతా విమూఢేన దేహత్వేన తథాత్మతా ॥ 

కొయ్య యొక్కటైనను అనేక గృహోపకరణములుగా నేర్చడి 
నట్లును, ఇనుమొక్కటైనను అనేక యంత్రములుగాను, ఖడ్లాదులుగాను 
ఏల్పడి నట్లును, మాయచే నొకేబ్రహ్మము అనేకములుగా గనిపించుచున్నది. 
గృహపరికరములయొక్కయు, యంత్రములయొక్కయు నామరూపములు 
తీసివేసిన నాకే కట్టెయు, నొకే లోహ మెట్లగుపడుచుండునో; ఆలాగున 
మూఢత్వముచే అనేకత్వమును, జ్ఞానిత్వముచే నేకత్వమును గలుగుచున్నవి. 


ఒకే కట్టచే అనేకములగు బొమ్మలను జేయునట్లు మాయచే నానాత్వ 
మేర్చడినది. విచారణ చేసిన నొకే సద్వస్తువు మాయవే ననేక వస్తువులైనట్లు 
(గ్రహించుకొనవచ్చును. ఆలాగున బాహ్యదృష్టిచే అనేక విధములుగా గనపడిన 
ఈ జగత్తు అంతరదృష్టివే జూచువారికి నొకే సద్వస్తువుగా గోచరించును. 


136 రఘు! యోగసిది 


ఆలాగున నొక వృక్షమును చూచినప్పుడు ఫలము, పుష్పములు, విత్తన 
ములు, గుజ్జాలు, రసములు భిన్న భిన్నముగా గనిపించినను, విచారణ సలిపిన 
అవన్నియు నొకే బీజమునుండి యేర్చడినట్లు తెలిసికొననగును. ఆత్మవిచారణ 
చేయని వారికి జగత్తు అనేకముగానే గోచరించును. విచారణచేయువారి 
కేకముగా గనిపించును. 


యథాతరంగకల్లోలైర్దలమేవ స్ఫురత్యలమ్‌ । 

పాత్రరూపేణ తాక్రుం హి బ్రవ్మాండా సైస్తథాత్మతా ॥ 

సముద్రమునందుగల తరంగ, బుద్భుద, సేనాదులు సముద్ర 
జలమున కన్యములుగా నుండవు. ఒకే తామ్రము పంచపాత్ర, కమండలువు 
మొదలగు అనేక పాత్రములుగా గనిపించినను, నిజముగ విచారించిన నొకే 
తామ్రరూపముగా నెట్టుండునో, ఆలాగున నీ ప్రపంచములో గనిపించెడు 
నానాత్వము ఒకే బ్రహ్మ యగుచున్నది అని అపరోక్షానుభూతి, 


మర్యో౭_హమితి సంధాయ మ్రయతే జాయతే చ సః । 

(బ్రహ్మాహమితి సంధాయ ముచ్యతే న చ జాయతే ॥ 

మర్త్యుడను బుద్ది యెంతకాలమువజకు మానవుడు గలిగియుండునో 
అంతవరకు మరణించుటయు, జన్మించుటయు జరుగుచుండును. బ్రహ్మమే 
తాననియెడి అనుసంధానము గలిగియుండిన తప్పక ముక్తుడగును. వాడు 
మటణజల జన్మించడు. 


ఇప్పుడు గ్రంథము పూర్తి చేయబడుచున్నది. నిజస్వరూపములో మన 
స్ఫును ఎల్లప్పుడు నిలుపశక్తి లేనివారికి యోగధారణతో గూడిన ధ్యానమును 
గీత. అ. శ్లో॥ 27,28, లలో పరమరహస్యముగా శ్రీభగవాను డుపదే 
శించెను. 


స్పర్మాన్‌ కృత్వా బహిర్చావ్యాంశ్చక్షుక్పువాంతరే భ్రువోః 
ప్రాణాపానౌ సమౌ కృత్వా నాసాభ్యంతరచారిణౌ ॥ 


నాల్గవ భాగము 137 


యతేంద్రియ మనోబుద్దిర్మునిర్మోక్షవరాయణః | 

విగతేచ్చాభయకక్రోధో యస్సదా ముక్త ఏవ సః ॥ 

ఎవడు బాహ్యములగు స్పర్మ్శాదివిషయములను బయలున నుంచి 
మనస్సునందు జొరనీయక దృష్టిని కనుబొమలయొక్క మధ్య ప్రదేశమునందే 
నిలిపి ముక్కులోపల సంచరించునట్టి ప్రాణాపానవాయువులను సమముగా 
జేసి *స్వాధీనములైన యింద్రియములుు మనస్సు, బుద్దియును; నశించిన 
యాశయు, భయమును, క్రోధమును గలవాడో, మోక్షమునం దాసక్తిగల 
వాడును, మననశీలము (మౌనము గలవాడునగునో అతడెల్లప్పుడు 
ముక్తుడే. 


ఏతదాలంబనం గ్రేష్టమేతదాలంబనం వఠమ్‌! 
ఏతదాలంబనం జ్ఞాత్వా బ్రహ్మలోకే మహీయతే॥ 


ఈ ఓంకారరూపమగు బ్రహ్మ ప్రాప్తి సాధనము గ్రేష్టమయినది. ఈ 
ఓంకారరూపమగు ఆలంబనమే పరబ్రహ్మ సంబంధమైనది. ఈ యోంకార 
రూపమగు ఆలంబనమును తెలిసికొని బ్రహ్మలోకమును పొందుచున్నాడు. 
అనగా బ్రహ్మహ్రాప్తి గలవాడగుచున్నాడు. 

ఆలంబన మనగా సహాయమని యర్ధము. నడువశక్తిలేని వాడు కట్టి 
సహాయముతోగాని వుటీయొకని సహాయముతోగాని యెట్లు నడుచు 
చుండునో, ఆలాగున స్వయముగ “అహం బ్రహ్మాస్మి” అను భావన 
చేయుటకు మనః పరిపక్వత లేనివారు ఈ ప్రణవముయొక్క సహాయముతో 
బ్రహ్మప్రాప్తిని ప్రయాసము లేక పొందవచ్చును. అనగా ఓంకారమును 


౫ ఇది కేవల కుంభకమును గుజీంచిన యోగసాధన యగును. దీని యందు ఏలాటి ఆపాయ 
మును గలుగదు. దీనికి కేవల కుంభకమని పేరు, పద్మాసనమందుండిగాని సిద్దాసన మందుండిగాని 
మూలబంధ, ఉడ్యాణబంధ, జాలంధరబంధమును జేసికొని ప్రాణాపానములను ఏకముజేసి 
ప్రణవమునుగాని, సో&.హం మంత్రమునుగాని భావనజేసికొని స్వప్రకాశానందమయాత్మలో 
నుండులాగున అభ్యాసము చేసికొనవలయును. ఈ విషయమై వ్యాసాశ్రమమువారివే వ్రాయబడిన 
గీతార్టప్రకాశమను (గ్రంధమున అ.5, శ్లో:27,28లోను, రజతోత్సవసంచిక ౩5-వ పేజీలోను 
జూడందగును. రజతోత్సవ సంచికలో ఫోటోతో గూడ జూడవచ్చును. 


138 నిర్విఘ్న యోగసిక్ట్‌ 


ఉచ్చరించి ఓంకారముయొక్క నాలుగవపాదమును అర్హమాత్రయగు 
పరబ్రహ్మమును తన యాత్మగ భావన చేయుచుండవలయును. 
ఇట్లభ్యసించుచు రాగా రాగా ఓంకారశబ్దము సవా లీనమై ఓంకారార్డ 
పరబ్రహ్మము మాత్రము మిగిలియుండును( కఠోపనిషత్తు). 


జుపేచ్చ ప్రణవం నిత్యం జితాత్మా విజితేంద్రియః ! 
పఠేదుపనిషద్వాక్యం వేదాన్తార్జాంళ్ళ చి న్హయేత్‌ ॥ 


ఎవడు నియమము గలవాడై మనోజయమ్ము ఇం ద్రియజయము గలిగి 
యర్ధముతో గూడి ప్రణవమును జపించునో, వుటజీయు ఉపనిషత్సారా 
యణము వేదాంతార్టవిచారణయు చేయునో- అట్టివాడిచటనే ఈ దేహముతో 
నుండునపుడే మోక్షమును బొందగలుగును. 


బ్రహ్మనిష్ణలయొక్క యంతిమస్థితి యీలాగున నుండవలయును. 
ఇం ద్రియజయము గలిగి ప్రణవముయొక్క నాల్గవ పాదమును భావనచేసికొని 
యోంకారమును జపించుటయు; ఉపనిషత్సారాయణయు, వేదాంత విచార 
ణయు గలిగియుండవలయును. 


ఆత్మానమరణిం కృత్వా ప్రణవం చోత్తరారణిమ్‌ ॥ 

జ్ఞాననిర్మథనాభ్యాసాద్దేవం పశ్యేన్నిగూఢవత్‌ ॥ 

తనయాత్మను క్రింది అరణిగాను, ప్రణవమును పై అరణిగాను 
చేసికొని జ్ఞాననిర్మథనము చేయునప్పుడు, అరణినుండి అగ్ని యుదయించు 
నట్టు ఆత్మలో పరమాత్మను దర్శింపగల్లును. 

కజ్టులో నిప్పు నిగూఢమై యున్నప్పటికిని అరణిగాచేసి తరచునప్పుడు 
నిప్పు పుట్టి కొయ్యను కాల్చివేయునట్లు పైజెప్పిన అభ్యాసమువలన జ్ఞానము 
గలిగి అజ్ఞానమును నశింపజేయును. ఆలాగున క్షీరమున నవనీతము 


నిగూఢమై యుండినను చిలుకుటవే వెన్న బయలుదేరునట్లు; ఆత్మలో పర 
మాత్మయు ధ్యానమథనమువలన గోచరించును. 


నాల్గవ భాగము 139 


ఓంకారాది జపోలి ప్యేవం భావగర్చో హ్యుదాహృతః । 

ధ్యేయవస్తుస్వరూపస్య దార్జ్యాయ హి జపో మతః ॥ 

ప్రణవము మొదలగు మంత్రజపములు తత్తద్దెవభావ గర్భితములుగా 
నుండవలయును. ధ్యేయవస్తువుయొక్క దృఢజ్ఞానముకొరకు జప మేర్చడినది. 

“ధ్యేయవస్తు స్వరూపస్య దార్జ్యాయ హి జపో మతః” అని చెప్పుటచే 
సాకార రూపమైనను. నిరాకార రూపమైనను ధ్యానించువారు ధ్యేయా 
కారముయొక్క దృఢత కలుగుటకొజ కాయా మంత్రములను జపీంచ 
వలయునని యేర్చడినది. ఆలాగున జపము ధ్యానమై మారునప్పుడు జపము 
గూడ ఆగిపోయి ధ్యేయాకారమాత్ర వస్తువై నిలుచును. అట్టి స్టీతి గలుగు 
వరకు జపధ్యానాదులు గలిగియుండవలయును. 


ప్రణవస్సర్వవేదాదిః ప్రణవశ్శివవాచకః | 

మంత్రాధిరాజరాజళ్చ్ళ మవాబీజ మతఃవరమ్‌ ॥ 

ప్రణవము సర్వవేదములకు ఆదిమూల మైనది. ప్రణవము ఈశ్వర 
వాచకము (మంగళస్వరూపము). ప్రణవము మంత్రము అన్నిటికి రాజాధి 
రాజుగా నుంటున్నది. దీనికే మహామంత్రమనియు, మంత్రబీజమనియు పేరు 
గలదు. దీనికి మించిన మహామంత్రము మజీ యొకటి లేదు. 


ఓమితీదం సర్వమితి శ్రుతిరాహ సనాతనీ ! 

భవంతోలి పి విదిత్రైవం ప్రణవార్థమహేశ్వరమ్‌ ॥ 

వేదగుహ్యం చ సర్వస్వం తారకం బ్రహ్మ ముక్తిదమ్‌॥ 

సర్వమును ఈ ప్రణవస్వరూపమని సనాతనమగు వేదము పలుకు 
చున్నది. అందువలన మీరందరును ఈ (ప్రణవస్వరూపమును ఈశ్వర 
స్వరూపముగా నెజటుంగవలయును. ఇది వేదములలో నిగూఢమైనది. సమస్త 
మును దీనియందు గలదు. ఇదియే ముక్తి నిచ్చెడి తారక బ్రహ్మస్వరూపము 
అని సూతసంహిత. మహేశ్వరుండు సనకాది బుషుల కుపదేశించెను. 


140 నిర్విఘ్న యోగసిక 
జపంతః ప్రణవం నిత్యం ముచ్య స్తే సర్వపాత కః 
సదాభ్యాసేన సంయుక్తాః పరం మోక్షం లభన్లి చ ॥ 


ప్రణవమును బ్రహ్మానుసంధానముగా జపమాచరించువారు సర్వపాప 
ములనుండి విముక్తు లగుదురు. అట్టి ప్రణవాభ్యాసముతో గూడిన వారు 
శ్రేష్టమగు మోక్షమును బొందుచున్నారు. 


ఓంకారశ్సాథశబ్దశ్చ ద్వావేతా బ్రహ్మణః వురా ! 
కంఠం భిత్వా వినిర్యాతౌ తస్మాన్యాంగళికావుభౌ ॥ 


సృష్ట్రాదిలో బ్రహ్మదేవుని కంఠమునుండి వెలువడిన శబ్దములు రెండు. 
మొదటిది “ఓంకారము” రెండవది “అథి” అనెడి శబ్దము. కావున నివి 
రెండును పరమపవిత్రములైన మంగళ శబ్దములు. 


ఓం శాంతిః శాంతిః శాంతిః 
సంపూర్ణము. 
లోకాస్సమస్తాస్సుఖినో భవస్తు 
ఓమ్‌ తత్‌ సత్‌, 
xxx 


